వేదాంతసారః 


సదాననయోగీగ్డవిరచితః 


ఆం(ధభాషానువాదః 
దా॥ పి. శశిరేఖ 


(०८८ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2015 


VEDANTASARAH 
By 


Sadananda Yogeendra 


(छातं ntoTduuhy 
Dr.P. Sasi Rekha 


T.T.D. Religious Publications Series No. 1149 
© All Rights Reserved 


Firt Edtar- 2015 
Copies: 


Publis by 

Dr. 0. SAMBASIVA RAO, IAs, 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P: 
Office of the Editor-in-Chief 
T.T.D, Tirupati. 


पित॑ ठ: 
Tirumala Tirupati D evasthanams Press, 
Tirupati - 517 507 


ముందుమాట 


సదానందయోగీం(ద్రులు రచించిన వేదాంతసారం అనే ఈ (గంథంలో 
ప్రధానమైన వేదాంత సిద్ధాంతాలు వివరింపబడి ఉన్నాయి. షడ్డర్శనాలలో వేదాంత 
దర్శనం (ఉత్తర మీమాంస) ఒకటి. ఇందులోని (ప్రధానాంశం జగత్మారణమైన 
తత్త్వనిరూపణం. ఈ తత్త్వనిరూపణలోని అంశాలు ఆధారంగా అద్వైత, 
విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాలు ఏర్పడినాయి. ఆది శంకరాచార్యులవారు 
అద్వైత సిద్ధాంతాన్ని వివరించడానికి (బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, 
భగవద్దీతకు భాష్యాలు రచించారు. 'విషయో జీవబ్రహ్మైక్యం శుద్ధచైతన్యం 
ప్రమేయం; తత్రైవ వేదాంతానాం తాత్సర్యాత్‌” అనేది వేదాంతసారంలో 
(ప్రతిపాదింపబడిన అంశం. జీవబ్రహ్మల ఏకత్వం, శుద్ధచైతన్య స్వరూపం 
మొదలైన విషయాలను తెలియజేసేదే వేదాంతం. 


ఆదిశంకరుల భాష్యాలలోని అద్వైత విషయాలు పండితులకు తప్ప 
సామాన్యులకు అర్థంకావు. శాంకరభాష్యంలో ప్రతిపాదితమైన విషయాలను 
అందరికీ అర్థమయ్యే పద్ధతిలో కొందరు ఆచార్యులు వివరించారు. 
అలాంటివారిలో సదానందయోగీం[ద్రులు ఒకరు. అద్వైత వేదాంతంలో 
“తత్త్వమసిిని మహావాక్యమంటారు. భిన్నార్థకాలైన తత్‌, త్వం అనే పదాలు 
బోధించే వాటికి ఐక్యం చెప్పి ఒక అఖండార్భాన్ని బోధించే వాక్యమిది. ఈ 
వాక్య వివరణ ద్వారా ముముక్షువులకు జీవబ్రహ్మల ఐక్యం బోధపడుతుంది. 
లోకవ్యవహారానికి కారణమైన అజ్ఞానం తొలగిపోయి సత్‌ చిత్‌ ఆనందమయమైన 
పర(బ్రహ్మను తెలుసుకోవడమే మోక్షం. ఈ విషయాన్ని వివరించడానికి 
సదానందయోగి చార్వాకులు, బౌద్దులు మొదలైనవారు చెప్పే విషయాలను 
నిరసిస్తూ అద్వైత వేదాంతంలోని ప్రధానాంశాలను అనేక ఉపపత్తులతో 


per.) 


నిరూపించే ప్రయత్నం చేశారు. 


అద్వైత సిద్దాంత విషయకంగా ఎంతో విలువైన 'వేదాంతసారం” అనే ఈ 
సంస్కృత గ్రంథాన్ని డా॥ పి. శశిరేఖ తెలుగులో అనువదించారు. అనువాదంతో 
పాటు విషయవివరణలను కూడా చేర్చారు. వీరి అనువాదం సరళంగాను, 
స్పష్టంగాను ఉంది. వీరికి తి.తి.దే పక్షాన కృతజ్ఞతలు. అద్వైత వేదాంత 
విషయాలు తెలుసుకోగోరే వారికి, సాధకులకు ఈ (గంథం ఎంతో 
ఉపయోగకారిగా ఉంటుందని భావిస్తున్నాను. 


నదా శీవారి సేవలో... 


కార్యనిర్వుజాణొధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ప్రస్తావన 


సంసతవాజ్మయంలో వేదాంతానికి మహత్తరమైన స్థానం ఇవ్వబడింది. 
నిత్య, నైమిత్తికకర్మలు ఆచరించి, ఐహికజీవనం అర్థవంతంగా గడుపుతున్న 
మానవునికి ఈ ఐహికబంధాలనుండి విముక్తి కావాలనే కోరిక కలుగుతుంది. 
శరీరపతనానంతరం కలిగే ముక్తిని గురించిన ఆలోచన కాదు ఇది. ఈ 
(ప్రపంచంలో ఉంటూనే శాంతి కావాలని అభిలాష. ఎందరో మహర్షులు తమ 
తపఃఫలంగా కనుగొన్న మోక్షసాధనోపాయం “తత్వదర్శనంి”. ఒక వస్తువును 
దాని రూపంలోనే చూడటం ९९९०. అసలు యీ జగత్తుయొక్క స్వరూపం 
ఏమిటి? ఈ సృష్టి, స్థితి, లయలు ఏమిటి అని మానవుని మస్తిష్కంలో చెలరేగే 
(ప్రశ్నలకు సమాధానమే దర్శనశాగస్తం. తత్వ్వదర్శనమే నిశ్రేయససిద్ధికి మూలం 
గనుక భిన్నభిన్నకాలాల్లో భిన్నభిన్న దృక్మోణాలననుసరించి వివిధదర్శనశా[స్తాలు 
అవతరించాయి. వాటిలో వేదప్రామాణ్యాన్ని అంగీకరించిన వాటిని 
ఆస్తికదర్శనాలు అనీ, వేదప్రామాణ్యాన్ని అంగీకరించని వాటిని నాస్తికదర్శనాలు 
అనీ విభజించడం జరిగింది. 


సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస 
(వేదాంతము)- అని ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో చివరిది ఐన వేదాంత 
దర్శనము శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. జగత్మారణమైన ఒకానొక తత్త్వం 
యొక్క స్వరూపనిరూపణమే వేదాంతదర్శనంలోని (ప్రధానాంశం. దీనికై 
ఉపనిషద్వాక్యాలను ప్రమాణాలుగా చూపడం జరిగింది. ఈ తత్త్వ్వనిరూపణంలో 
జీవబ్రహ్మల ఐక్యమూ, భిన్నత్వము అనే అంశాల ఆధారంగా అద్వైత, విశిష్టాద్వైత, 
ద్వైతమతాలు ఏర్పడినాయి. జీవ(బ్రహ్మాల ఐక్యాన్ని (ప్రతిపాదించేది 
అద్వైతవేదాంతం. “అంతా బ్రహ్మమయమే” అని అద్వైతసిద్ధ్దాంతం. కంటికి 
కనిపించే యీ (ప్రపంచమూ, దానిలోని భేదాలూ అన్నీ మిథ్యాకల్పితాలే. 
సచ్చిదానందమైన, అద్వయమైన (బ్రహ్మ ఒక్కటే నిత్యం. ఈ విషయం అర్థం 
చేసుకొంటే యీ (ప్రపంచంలో రాగద్వేషాలు, ఈర్యాసూయాదులు ఉండవు. 


శ్రీశంకరభగవత్సాదులు (బ్రహ్మనూ[త్రాలకూ, ఉపనిషత్సులకూ, 
శ్రీమద్భగవద్గీతకూ భాష్యం ప్రాసి ఈ విషయాన్ని చక్కగా వివరించారు. 
అయినప్పటికీ ఆ (గ్రంథాలు విద్వాంసులకు తప్ప సామాన్యులకు అందజాలవు 
కాబట్టి ఎందరో ఆచార్యులు శాంకరభామ్యాన్ని కూడా అర్థమయ్యేటట్లుగా 
వివరించారు. ఒక్క శా|స్త్రగంథంలోని ముఖ్యమైన అంశాన్ని మా(త్రమే ఎన్నుకొని 
దానిని వివరించే (గంథాలను (ప్రకరణ(గంథాలు అంటారు. అలా యీ 
“అద్వైతవేదాంతాన్ని' గూర్చి ఎన్నో (ప్రకరణ(గంథాలు రచించబడినాయి. వాటిలో 
'శ్రీసదానందయోగీంద్రుడు? రచించిన వేదాంతసారం? బహుళప్రాచుర్యాన్ని 
పొందింది. సంక్షిప్తంగా సారరూపంలో సులభంగా అర్థం అయ్యేటట్లుగా 
రచించబడినది యీ (గంథం. 


ఈ (గంథకర్త సదాసందయోగీందద్రుడు కీ.శ. 16వ శతాబ్దీకి చెందినట్లు 
తెలుస్తూంది. ప్రధానమైన వేదాంతసిద్ధాంతాల్ని సమీకరించి బాయబడిన యీ 
గ్రంథానికి నృసింహసరస్వతి “సుబోధినీ” వ్యాఖ్యను, ఆపదేవుడు 'బాలబోధినీ” 
వ్యాఖ్యనూ, స్వామిరామతీర్థయతి 'విద్వన్మనోరంజని” వ్యాఖ్యను రచించారు. 


తిరుమల తిరుపతి దేవస్థానంవారు యీ (గంథాన్ని తెలుగులోనికి 
అనువదించే కార్యాన్ని నాకు అప్పగించటం ఆ తిరుమలేశుని అనుగ్రహమే 
అని నేను భావిస్తాను. ఈ అనువాదంలో 'విద్వన్మనోరంజని” వ్యాఖ్యానాన్ని 
అనుసరించడం జరిగింది. ఆ వ్యాఖ్యానానికి సుప్రసిద్ధసంస్కృతవిద్వాంసులు 
'శ్రీ బదరీనాథశుక్లా'గారు కూర్చిన హిందీ అనువాదం నా కార్యాన్ని సులభతరం 
చేసింది. నాకీ సదవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (ప్రచురణల 
యాజమాన్యం వారికి నా హార్దిక కృతజ్ఞతలు. గుణదోషజ్ఞాలైన విద్వాంసులు 
ఈ అనువాదాన్ని సహృదయంతో గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ అపూర్వ 
అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసుని చరణారవిందాలకు (ప్రణతులు తి.తి.దే 
పబ్లికేషన్స్‌ వారికి కృతజ్ఞతలు. 


డఢడా॥పి.శశిరేఖ 


శ్రీః 
వేదాన్తసారః 


మూ॥ ७३९९० సచ్చిదానన్గమవాజ్మానసగోచరమ్‌, 
ఆత్మానమభిలాధారమాశ్రయే_ భీష్టసిద్ధయే. 1 


ప్రారంభించబోవు గ్రంథరచనరూపకార్యముయొక్క నిర్విఘ్నసమాప్తికై 
(గ్రంథకర్త మంగళాచరణశ్లోకంలో ఇలా ప్రార్థిస్తున్నాడు. 


అను.వా॥ “అఖండమూ, సచ్చిదానందస్వరూపమూ, మాటలకూ, మనస్సుకూ 
అందనిదీ, అన్నింటికీ (సకల జగత్తుకూ) ఆధారమూ అయిన ఆత్మను 
నా అభీష్టసిద్ధికె ఆశ్రయిస్తున్నాను.” 

2॥ సాధారణంగా (గంథారంభంలో విఘ్నేశ్వరుణ్లో, సరస్వతీదేవినో లేదా 
తమ ఇష్టదేవతనో స్తుతిస్తారు. సదానందుడుమాత్రం ఇక్కడ ఆత్మను స్తుతిస్తున్నాడు. 
“ఏష ఉ హేవ సర్వే దేవా” అనే శ్రుతివాక్యాన్ననుసరించి “ఆత్మయే 
సర్వదేవతాత్మకము”. ఆత్మపరమాత్మలు ఒక్కటే అని తెలిసినవాడవటంచేత 
“ఆత్మను ఆగశ్రయిస్తున్నాను” అని చెప్పాడు. అందుచేతనే “అఖండి ఇత్యాది 
విశేషణాలను చేర్చి జగత్తుకు మూలాధారమైన తత్వాన్ని స్తుతించాడు. ఈ 
విధంగా శాస్త్రంలో ప్రతిపాదించబోయే ఆత్మతత్వాన్ని స్తుతించి, ఆ తరువాత 
గురువందనం చేస్తున్నాడు. 


మూ॥ అర్థతోల_ప్యద్వయానన్గానతీతద్వైతభానతః 
గురూనారాధ్య వేదాన్తసారం వక్ష యథామతి. 2 

అను.వా॥ అర్థంచేత కూడ (కేవలం నామమాతానికే కాక) అద్వైతరూపంగా 
భాసించే అద్వయానందాచార్యులను స్మరించి నాకు తెలిసినంతవరకు 
వేదాన్తము యొక్క సారాన్ని చెప్పబోతున్నాను. 

మూ॥ వేదానో నామోపనిషత్సమాణం తదుపకారీణి శారీరకసూ్రాదీని చ. 


2 వేదాంతసారః 


అను.వా॥ వేదాంతమనగా ఉపనిషద్రూపమైన ప్రమాణం. ఆ ఉపనిషత్తులకు 
ఉపకారకంగా ఉండే శారీరకసూ[త్రాలు (బహ్మసూ(త్రాలు) 
మొదలైనవి కూడా వేదాంతమే. 


2) వేదాంతమనగా వేదాల చివరిభాగం. సంహిత, బ్రాహ్మణము, 
ఆరణ్యకము, ఉపనిషత్తు అని వేదం క్రమంగా నాల్గుభాగాలు కల్లి ఉంటుంది. 
మంక్రరూపమైనది సంహిత. సంహితలోని కొన్నిపదాల అర్థం వివరిస్తూ 
ఆయా కర్మలను విధించేది (బ్రాహ్మణము. ఆరణ్యంలో నివసించే వానటప్రస్థులు 
పఠింపదగినవి ఆరణ్యకాలు. వేదవాక్యాల్లోని (బ్రహ్మతత్వాన్ని తెలిపేవి 
ఉపనిషత్తులు. ఈ విధంగా వేదాల చివరి అంశం కాబట్టీ ఉపనిషత్తులకి 
వేదాంతం అనే పేరు వచ్చింది. అవి గాకుండా బాదరాయణుడు రచించిన 
(బ్రహ్మసూత్రాలు (వీటినే శారీరక సూత్రాలు అని కూడా అంటారు) 
మొదలైనవి కూడా వేదాంతంగా పరిగణింపబడ్డాయి. 'శారీరకసూట్రాదీని' 
అని చెప్పడంలో ఉద్దేశ్యం సూత్రాలు, వాటి భాష్యాలూ అని అర్థం. 

ఉపనిషత్తు యొక్క వ్యుత్సత్యర్థం రెండు విధాలుగా చెప్పవచ్చును. 
ఉపనిషద్‌ - ఉప, ని, షద్‌. 

ఉప, ని, అను ఉపసర్గలతో కూడిన షద్‌ల్‌ 5846 ధాతువునుండి 
నిష్పన్నమైనది. “ఉపనిషద్‌” అను పదము. ఇందులో “ఉపి శబ్దము 
సామీప్యాన్ని చెప్తుంది. ©" అనునది నిశ్చయంగా అని తెలియజేస్తుంది. 
“షద్‌ల్‌' ధాతువునకు మూడు అర్థాలు చెప్పవచ్చును. అవి- 

1. విశరణ - శిథిలంచేయటం 

2. గతి - పొందింపచేయటం, చేర్చటం 

3. అవసాదన - నిర్మూలించటం 


ఉప - బ్రహ్మణః సామీప్యం జీవం నిస్సంశయం సాదయతి గమయతి 
నిస్సంశయంగా జీవుణ్ణి బ్రహ్మవద్దకు చేరుస్తుంది. జీవబ్రహ్మైక్యాన్ని 


వేదాంతసారః 3 


సాధిస్తుంది. కాబట్టి “ఉపనిషద్‌”, లేదా ఉప - ఉపజాతం అనాదికాలాత్‌ ప్రవృత్తం 
ఆత్మ - సంసారసంబంధం నితరాం సాదయతి - అవసాదయతి. 


“అనాదికాలంగా వస్తూన్న సంసారబంధథాన్ని నశింపజేస్తుంది. కావున 
“ఉపనిషద్‌”. ఆత్మకు శరీరంతో బంధాన్ని ఏర్పరచటం అజ్ఞానమూలకం. 
అజ్ఞానాన్ని తొలగించి ఆత్మకు సంసారబంధం లేదు అని తెలియజేస్తుంది 
ఉపనిషద్‌. 


శారీరకసూత్రం అనగా- “శరీరమేవ శరీరకంి, తత్ర భవో జీవః శారీరక స 
ष्ठं యాథాతథ్యేన నిరూప్యతే యైః తాని శారీరకసూ్రాణి. 


శరీరం అన్నా శరీరకం అన్నా ఒకే అర్థం. శరీరంలో ఉన్న జీవుడు 
శారీరకుడు. ఆ శారీరకుణ్ణి అనగా జీవుణ్ణి గూర్చి తెలిపే సూత్రాలు శారీరక 


సూత్రాలు. 
ఈ విధంగా ఆత్మ పరమాత్మలకు తత్వాన్ని నిరూపించేది వేదాంతం. 


మూ॥ అస్య వేదాన్తప్రకరణత్వాత్తదీయైరేవానుబనై స్తద్వత్తాసిద్ధే ర్నతే 
పృథగాలోచనీయాః 


అను.వా। ఈ 'వేదాన్లసారము” వేదాంతశాగ(స్త్రప్రకరణ(గంథం అవటంచేత ఆ 
వేదాంతశాస్తంయొక్క అనుబంధచతుష్టయమే దీనికీ వర్తిస్తుంది. కావున 
ఈ గ్రంథానికై వేరుగా మరో అనుబంధచతుష్టయాన్ని గూర్చి 
ఆలోచించాల్సిన అవసరం లేదు. 


&॥ ఒక్క శాగగ్రంలోని ఒక అంశాన్ని తీసుకొని చర్చించే గ్రంథాన్ని 
ప్రకరణగ్రంథం అంటారు. శాస్త్రంలో ఆ విషయాన్ని గూర్చి ఏం చెప్పారో ఈ 
(ప్రకరణ(గంథం వివరిస్తుంది. అందుచేత ప్రధానశాగస్తం యొక్క విషయమూ, 
ప్రయోజనమూ మొదలైనవి ప్రకరణగ్రంథంలోనూ ఉంటాయి. 


శా(స్రెకదేశసంబద్ధం శాగ్తకార్యాన్తరే స్థితమ్‌. 
ఆహుః ప్రకరణం నామ (ककत విపళ్చితః 


4 వేదాంతసారః 


అని (ప్రకరణ(గ్రంథస్వరూపాన్ని గూర్చి చెప్పారు. ఇప్పుడు అనుబంధ 
చతుష్టయాన్ని గూర్చి వివరిస్తున్నాడు. 
మూ॥ తత్రానుబన్లో నామాధికారివిషయసమ్శన్థప్రయోజనాని. 3 
అను.వా॥। అధికారి, విషయము, సంబంధము, (ప్రయోజనము అని నాలుగు 


అనుబంధాలు 


2।। అనుబంధం అనగా అధ్యేతను (చదువరిని) గంథం వైపు 
ప్రవర్తించేటట్టు చేసేది. అధికారి అనగా శాస్తాధ్యయానికి యోగ్యత కలినవాడు. 
విషయము అనగా (గ్రంథంలో ప్రతిపాదించబడే విషయము. సంబంధము అనగా 
విషయాలకు శాగసగ్తంతో గల సంబంధం. విషయట్రతిపాదనమే ప్రస్తుతం 
శాస్రానికీ (గంథానికీ గల సంబంధం. ప్రయోజనం (గంథాధ్యయనం యొక్క 
(ప్రయోజనం. 


ఈ నాల్లూ ప్రతిశాస్త్రగంథానికీ వర్తిస్తాయి. అంతేగాక ప్రతిగ్రంథానికీ 
వర్తిస్తాయి అని చెప్పవచ్చు. 
మూ॥ అధికారీ తు విధివదధీతవేదవేదాజ్ల్ఞత్వేనాపాతతో9_ధిగతాఖిల 
వేదార్గో8_స్మిన్‌ జన్మని జన్మాన్తరే వా కామ్యనిషిద్ధవర్దనపురఃసరం 
నిత్యనైమిత్తిక ప్రాయశ్చితోపాసనానుషానేన నిర్గతనిభిలకల్మషతయా 
నితాన్తనిర్మలస్వాన్తః సాధనచతుష్టయసమ్బున్నః ప్రమాతా, 
అను.వా॥ నియమానుసారము వేదవేదాంగములనభ్యసించి వేదార్థాన్ని స్థూలంగా 
తెలుసుకొన్నట్టి ఈ జన్మయందుగాని, పూర్వజన్మయందుగాని, 
కామ్యకర్శలను, నిషిధ్ధకర్మలను త్యజించి, నిత్యకర్మలను, 
నైమిత్తికకర్మలను, ప్రాయశ్చిత్సాలను, ఉపాననావిధంలను 
ఆచరించటంద్వారా నమన్తకల్మషాలనూ పోగొట్యుకొని 
నిర్మలస్వాంతుడైనట్టి, శమదమాదిసాధనచతుష్టయాన్ని స్వాధీనం 
చేసుకొన్నట్టి, యథార్థజ్ఞానసంపన్నుడు వేదాంతసారమనే ఈ వేదాంత 
శాగసప్త గంథాన్ని అధ్యయనం చేయటానికి “అధికారి” అనగా “అర్హుడు”. 


వేదాంతసారః 5 


మూ॥ కామ్యాని న్వర్గాదీవ్షసాధనాని జ్యోతిషోమాదీని. నిషి ద్భాని 
నరకాద్యనిష్టసాధనాని (బ్రాహ్మణహననాదీని, నిత్యాన్యకరణే 
పత్యవాయసాధనాని నన్భ్య్యావన్సనాదీని,  నైమిత్తికాని 
పుత్రజన్మాద్యనుబంధీని జాతేష్ట్రాదీని, ప్రాయశ్చిత్తాని పాపక్షయసాధనాని 
చాన్రాయణాదీని. ఉపాననాని నగుణ(బవ్మా 
విషయమానసవ్యాపారరూపాణి శాణ్బిల్యవిద్యాదీని. 


ఇప్పుడు క్రమంగా కామ్యాదికర్మలు అనగా ఏమిటో వివరిస్తున్నాడు 


అను.వా॥ స్వర్గం మొదలైనవి లభించాలని చేసే జ్యోతిష్ణోమయాగము మొదలైనవి 
కామ్యకర్మలు. నరకానికి దారితీసే (బాహ ణహత్య మొదలైనవి 
నిషిద్దకర్మలు. విధిగా ఆచరించకపోవటంవల్ల అనర్ధాన్ని కల్గించే సంధ్వా 
వందనాదులు నిత్యకర్శ్మలు. పుత్రుడు కల్లినపుడు చేసే జాతకర్మ 
5०96 @ 22 నైమిత్తికకర్మలు. పాపాలను వారించివేసే 
చాంద్రాయణ(వ్రతము మొదలైనవి ప్రాయశ్చిత్తకర్మలు. సగుణ(బ్రహ్మను 
మనసులో నిలుపుకొనిచేసే శాండిల్యవిద్యమొదలైనవాటిలో ఉన్న 
ఉపాసనాకర్మలు. 
చాంద్రాయణ (ప్రతము: కృష్ణపక్షంలో ఒక్కొక్క కబళం ఆహారాన్ని తగ్గిస్తూ, 
శుక్లపక్షంలో క్రమంగా ఒకొక్క కబళం అధికం చేస్తూ ఆహారాన్ని తీసుకునే 
వ్రతం. దీన్ని గూర్చి మనుస్ఫృతిలో ఇలా చెప్పబడింది. 
ఏకైకం ప్రోసయేత్‌ పిణ్ణం కృష్ణే डु చ వర్థయేత్‌, 
ఉపస్పృశన్‌ త్రిషవణమేతచ్చాన్రాయణం స్మృతమ్‌. 
= మనుస్ఫృతి 11-216 


(ప్రతిరోజూ ఉదయ, మధ్యాహ్న సాయంసమయాలందు స్నానం చేసి, 
పూర్ణిమరోజు పదిహేనుముద్దలు ఆహారం తీసుకొని క్రమంగా రోజుకో 
ముద్దచొప్పున తగ్గిస్తూ అమావాస్యనాడు ఉపవాసం ఉండి మళ్లీ శుక్లపక్షంలో 
ఒక్క్మొక్కముద్దే ఎక్కువగా భుజించటం చాందాయణటప్రతం.” 


6 వేదాంతసారః 


శాండిల్య విద్య: “సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాన్త ఉపాసీత. అధ 
ఖలు క్రతుమయః పురుషో యథా క్రతురస్మిన్‌ లోకే పురుషో భవతి दः 
డ్రైత్య భవతి స క్రతుం కుర్వీతి అని ఛాందోగ్యోపనిషత్తులో శాండిల్య విద్యను 
గూర్చి చెప్పబడింది. 

ఈ జగత్తంతయూ (బ్రహ్మస్వరూపము. తజ్జము (బ్రహ్మనుండి పుడుతుంది), 
తల్ల (దానిలోనే లీనమౌతుంది), తదన (ఉత్సత్తిలియలకు మధ్యకాంలో 
(బ్రహ్మవల్లనే నిలిచి ఉంటుంది. మూడు కాలాల్లోనూ ఉత్పత్తికి పూర్వం, మధ్యన 
వర్తమానకాలంలో, చివర లయస్థితిలో ఈ జగత్తు (బ్రహ్మనుండి భిన్నం కాదు.’ 
ఈ విషయాన్ని మనసులో నిలుపుకొని రాగద్వేషాలకు అతీతుడై శాంతచిత్తుడై 
ఉపాసనచేయటం శాండిల్యవిద్యోపాసన. 
మూ॥ ఏతేషాం నిత్యాదీనాం బుద్ధి శుద్ధిః పరంప్రయోజనముపాసనానాం 

తు చిత్తెకాగ్యం “తమేతమాత్మానం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి 

యజ్జేన” - ఇత్యాది[శ్రుతేః, “తపసా కల్మషం హన్తి” ఇత్యాది సృతేశ్చ. 
అను.వా॥ నిత్యకర్మల అనుష్టానంవలన బుద్ధి (మనస్సు) నిర్మలమౌతుంది. 

ఉపాసనవలన చిత్తానికి ఏకాగ్రత కుదురుతుంది. ఈ విషయాన్ని 

“తమేతమాత్మానం FE ” అన్న (శ్రుతివాక్యమూ, “తపసా....... ” అనే 
స్మృతివాక్యమూ తెలియజేస్తున్నాయి. 

పైన చెప్పబడిన [శ్రుతివాక్యానికీ అర్థం - “బ్రాహ్మణులు (వేదాధ్యయన 
సంపన్నులు (శ్రుతివాక్యాలద్వారా, యజ్ఞానుష్టానంద్వారా యీ “ఆత్మను” 
తెలుసుకొనగోరుతారు. స్మృతివాక్యానికి అర్థం - “తప్పస్సుచేత కల్మ్శషాన్ని 
పోగొడుతున్నాడు.” 
మూ॥ నిత్యనైమితికప్రాయశ్చితోపాసనానాం త్వవాన్తరఫలం పితృలోకసత్యలోక 

ప్రాప్తిః. “కర్మణా పితృలోకో విద్యయా దేవలోక” ఇత్యాది (శ్రుతేః. 
అను.వా॥నిత్యనై మిత్తిక ప్రాయశ్చిత్త ఉపసనాకర్మలవలన వాటికి చెందిన 
(ప్రధానప్రయోజనాలే గాక అవాంతరఫలాలు గూడా సిద్ధిస్తాయి “కర్మణా 


వేదాంతసారః 7 


పితృలోకో విద్యయా దేవలోకః” అనే శ్రుతివాక్యం వల్ల ఈ విషయం 
స్పష్టమౌతుంది. నిత్యనైమిత్తిక ప్రాయశ్చిత్తకర్మల వలన పితృలోకమూ, 
ఉపాసనాకర్మ (విద్య) వలన దేవలోకమూ పొందగల్లుతారు. 


వ॥ నిత్యనైమిత్తిక ప్రాయశ్చిత్తకర్మల వలన 'బుద్ధి శుద్ధి అనేది సిద్ధిస్తుంది. 
అది ప్రధానఫలము కాగా ఆనుషంగికంగా (దాంతోబాటుగ) కలిగే ఫలం 
పితృలోక ప్రాప్తి. అదే విధంగా ఉపాసనాకర్మయొక్క (ప్రధానఫలం మనస్సుకు 
ఏకాగ్రత చేకూరడం. ఆనుషంగికఫలం దేవలోక ప్రాప్తి. 


నిత్యనైమిత్తికాదులను గూర్చి వివరించిన తరువాత మోక్షసాధనాలను 
గూర్తి వివరిస్తున్నాడు. 


మూ॥ సాధనాని నిత్యానిత్యవస్తువివేకేహాముత్రార్థఫ లభోగవిరాగశమాది 
షట్మసమ్పత్తిముముక్టుత్వాని. నిత్యానిత్యవస్తువివేకస్తావద్‌ (బ్రహ్మైవ 
నిత్య్వం వస్తు తతో9_న్యదఖిలమనిత్యమితి వివేచనమ్‌. ఐహికానాం 
స్రక్చన్ణనవనితాదివిషయభోగానాం కర్మజన్యతయా అనిత్యత్వ- 
వదాముష్మికాణామపష్యమృతాదివిషయభోగానామనిత్యతయా తేభ్యో 
నితరాం విరతిరిహాముత్రార్థవ లభోగవిరాగః, 225००८६ ०४०२९ 
శమదమోపరతితితిక్షాస మాధానశ్రద్దాఖ్యాః శమస్తావ(చ్చృవణాది - 
వ్యతిరిక్తవిషయేభ్యో మనసో నిగ్రహః. దమో బాహేగ్టియాణాం 
తద్యుతిరిక్తవిషయేభ్యో నివర్తనమ్‌. నివర్తితానామేతేషాం తద్యుతిరిక్త 
విషయేభ్య ఉపరమణముపరతిరథవా విహితానాం కర్మణాం విధినా 
పరిత్యాగః తితిక్షా శీతోష్టాదిద్వన్స్వసహిష్టుతా. నిగృహీతస్య మనసః 
(శవణాదేః తదనుగుణవిషయే చ సమాధిః సమాధానమ్‌. 
గురూపదిష్టవేదాన్తవాక్యేషు విశ్వాసః (శ్రద్ధా. ముముక్షుత్వం మోక్షేచ్ళా. 
అను.వా॥ నిత్యానిత్యవస్తువివేకము, ఇహలోకానికీ పరలోకానికీ చెందిన ఫలాల్ని 
అనుభవించాలనే కోరిక లేకపోవటం, శమం మొదలైన ఆరింటిని 
సంపాదించటం, మోక్షం కావాలనే కోరిక ఉండటం - ఇవి మోక్షాన్ని 


8 వేదాంతసారః 


సాధించే సాధనాలు. తక్కినదంతా అనిత్యము అనే వివేచనము. ఏ 
విధంగానైతే కర్మజన్యమైన 80 &०& 290 श्०९2० పూలమాలలు, 
చందనలేపాదులు, వనితాదులు మొదలైన భోగములు (సుఖాలు) 
అనిత్యములో అదే విధంగా పరలోకసుఖాలైన అమృత సేవనము 
మొదలైనవి కూడా అని తెలిసికొని ఐహికాముష్మికఫలాలపట్ల రాగం 
(ఆసక్తి) లేకపోవటం విరతి. అనగా విరాగము. శమాదులు అనగా 
శమ, దమ, ఉపరతి, తితిక్ష సమాధానము, (दू అనునవి. వీటిలో 
“శమము” అనగా శ్రవణ, మనన, నిదిధ్యాసలుతప్ప మిగిలిన బాహ్యమైన 
విషయములవైపు వెళ్లకుండా మనసును నిగహించటం. దమము” 
అనగా ఇం(ద్రియములను 8०(© ००० ०९९ ०४ వెళ్లకుండా 
ఆపివేయటం. “ఉపరతి” అనగా పైవిధంగా నిగ్రహించబడిన 
= గమనాన్ని నిరోధించటం లేదా శా(గసప్రములయందు 
చెప్పబడిన కర్మలను విధిపూర్వకంగా పరిత్యజించటం, అనగా 
సన్న్యసించటం. 'తితిక్షు అనగా శీతోష్ట, సుఖదుఃఖాదిద్వంద్వాలను 
సహించటం. సమాథానం అనగా నిగ్రహించబడిన మనస్సును 
శ్రవణాదులయందు ఆ (శవణాదులద్వారా (గ్రహించే ఆచార్య 
బోధనాదివిషయములందు సరిగా నిలపడం. దీన్నే సమాధి అని 
అంటారు. “శ్రద్ద అనగా ఆచార్యుడు బోధించిన వేదాంతవాక్యములందు 
విశ్వాసం, “ముముక్షుత్వంి అనగా మోక్షం కావాలనే కోరిక. 


మూ! 


ఏవమ్ఫూతః ప్రమాతాధికారీ, 'శాన్లోదాని ఇత్యాది[(శ్రుతేః. ఉక్తం చ- 
ప్రశాన్తచిత్తాయ జితేన్టియాయ చ, 

ప్రహీణదోషాయ యధథోక్తకారిణే, 
గుణాన్వితాయానుగతాయ సర్వదా 

ప్రదేయమేతత్సతతం ముముక్షవే. ఇతి 


అను.వా॥ పైన చెప్పబడిన గుణాలను కలిగి ఉన్న ప్రమాత (తెలుసుకొనువాడు) 
వేదాంతశాస్రాన్ని అధ్యయనం చేయటానికి అధికారి (అర్హుడు). ఈ 


వేదాంతసారః 9 


విషయాన్నే “ठण्ड దాన ఉపరతస్తితికుః సమాహితో భూత్వా 9. 
త్మన్వేవాత్మానం పశ్యతి” అనే వేదవాక్యం తెలియజేస్తుంది. అదీగాక, 
“ప్రశాంతచిత్తుడూ, జితేం[ద్రియుడూ, దోషాన్ని పోగొట్టుకున్నవాడు, 
గురువు మరియు శాస్తం చెప్పినట్లుగా ఆచరించేవాడూ, ఆత్మజ్ఞానాన్ని 
పొందడానికి అవసరమైన గుణాలు ఉన్నవాడూ, సదా ఆచార్యుని 
వెంటనంటి ఉండేవాడు, మోక్షాన్ని కోరేవాడూ అయినవానికి ఈ 
వేదాంతశాస్తాన్ని అందించాలి. 
అధికారిలక్షణాలను చెప్పిన తరువాత ప్రతిపాద్యవిషయాన్ని గూర్చి యిలా 
చెపుతున్నాడు. 
మూ॥ విషయో జీవ బ్రహ్మైక్యం శుద్ధచైతన్యం ప్రమేయం; తత్రైవ వేదాన్లానాం 
తాత్సర్యాత్‌. 
అను.వా॥ ఈ గ్రంథంలో ప్రతిపాదించబోయే విషయము జీవబ్రహ్మల ఏకత్వమూ, 
శుద్ధచైతన్యస్వరూప మూ తెలుసుకోవడం. ఈ జీవ (బ్ర హ్మైక్యాన్నీ 
(బహ్మస్వరూపమైన) శుద్ధచైతన్యాస్నీ తెలియజేయడమే వేదాంత 
(గంథాల తాత్సర్యము. 
మూ॥ సమృన్థస్తు తదైక్యప్రమేయస్య తతతిపాదకోపనిషత్రమ్రాణస్య చ 
బోధ్యభోధకభావః. 
అను.వా॥ ప్రమేయమైన (తెలుసుకోవాల్సిన) జీవబ్రహ్మల ఏకత్వానికీ, తెలియజేసే 
ఉపనిషద్రూపప్రమాణానికే బోధ్యబోధక భావసంబంధం. 
విషయము జీవ(బ్రహ్మల ఏకత్వంకాగా దాన్ని (ప్రతిపాదించడానికి 
ఉపనిషత్తులు ప్రమాణంగా చూపబడుతున్నాయి. కాబట్టి యీ రెండింటికీ 
సంబంధం ఉంది. 
వి అనుబంధ చతుష్టయంలో మూడవదైన “సంబంధాన్ని గూర్చి 
చెపుతున్నాడు. తాను రచించదలచిన 'వేదాంతసారి మనే (గంథానికీ, దానిలో 


10 వేదాంతసారః 


(ప్రతిపాదించబోయే విషయానికీ గల సంబంధం బోధ్యబోధకభావసంబంధము. 

శాస్త్రము (గ్రంథము) బోధించేదీ విషయము బోధించబడేది. ఈ గ్రంథంలో 

జీవాత్మపరబ్రహ్మల 'ఏకత్వనిరూపణం విషయం. ఉపనిషద్వాక్యాలద్వారా ఈ 

జీవబ్రహ్మైక్యం ప్రతిపాదించబడుతుంది. కాబట్టి ఉపనిషత్తుల విషయబోధనలో 

(ప్రమాణాలు. 

మూ॥ ప్రయోజనం తు తదైక్యప్రమేయగతా జ్ఞాననివృత్తిః స్వస్వరూపా 
నన్గావాప్తిశ్ళ “తరతి శోకమాత్మవిత్‌” ఇత్యాది(శ్రుతేః. “బ్రహ్మవిద్‌ 
బ్రహ్మైవ భవతి” ఇత్యాది[(శ్రుతేశ్ళ. 

అను. వా॥ జీవ బ్రహ్మల ఏకత్వవిషయంలో గల అజ్ఞానం తొలగిపోవటం, 
“'స్వస్వరూపమైన ఆనందప్రాప్తి” ఇదే ప్రయోజనము. “ఆత్మను 
తెలుసుకున్నవాడు శోకమును తరించగలడు” అనే శ్రుతివాక్యమూ, 
బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడు’ అనే (శ్రుతివాక్యమూ 
ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. 


వి॥ “యమర్థమధికృత్య ప్రవర్తతే తత్రయోజనమ్‌’ - ఏదైతే ఒక వస్తువును 
లక్ష్యంగా చేసికొని దాన్ని పొందటానికై ప్రవర్తిస్తుందో అదే “ప్రయోజనము” ఈ 
००९८० ప్రతిపాదించబడేది జీవుబ్రహ్మల ఐక్యము. దానికొరకై మొదట 
'జీవబ్రహ్మల ఐక్యవిషయం'లోగల అజ్ఞానం తొలగిపోవాలి. తరువాత ఆనంద 
స్వరూపమైన ఆత్మను తెలుసుకోవటం జరుగుతుంది. 
ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు “భూమి (దీన్ని గూర్చి ముందు ముందు 
చెప్పబడుతుంది) అనబడే బ్రహ్మయే ఆత్మస్వరూపం అని తెలుసుకుంటాడు. 
అలా తెలిసినవెంటనే శోకమయమైన సంసారమును గూర్చిన అజ్ఞానం 
తొలగిపోయి శోకాన్ని తరించగలుగుతాడు. (బ్రహ్మయొక్క తత్వాన్ని 
తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడు. 
మూ॥ అయముధికారీ జననమరణాదిసంసారానలసన్తప్లో (ప్రదీప్త 
శిరాజలరాశిపివోవ వోర పాణిః (శోత్రియం (బ్రవ్మానివ్షం 


వేదాంతసారః 11 


గురుముపస్ఫత్య తమనుసరతి “సమిత్సాణిః [క్రో త్రియం బ్రహ్మనిష్టమ్‌” 
ఇత్యాది(శ్రుతేః స పరమకృపయాధ్యారోపాపవాదన్యాయేనైనముపదిశతి 
తస్మై స విద్వానుపపన్నాయ ప్రాహ” ఇత్యాది శ్రుతేః. 


అను.వా॥ ఇంతకు మునుపు చెప్పిన లక్షణాలు కలిగి అధికారి సంసారమనే 
అగ్నిచేత దహించబడినవాడై, తలపైన అగ్నిజ్వాలలు రేగినవాడు 
జలరాశివద్దకు పరుగెత్తినట్లుగా, ఉపహారము (గురువువద్దకు 
రిక్తహస్తాలతో వెళ్ళరాదు కనుక ఏదో ఒక పత్రమో, పుష్పమో కానుకగా) 
చేతబూని వేదవేత్త, బ్రహ్మయందే మనసును నిలిపిన గురువుసన్నిధిని 
చేరి అతని ఆజ్ఞానువర్తియె ప్రవర్తిస్తాడు. “సమిత్సాణిః (8१8०६2० 
(బ్రహ్మనిష్టమ్‌” మొదలైన [శ్రుతివాక్యాలు ఈ విషయాన్నే చెపుతున్నాయి. 
అలా తనవద్దకు వచ్చిన శిష్యునికి గురువు అత్యంత కృపతో అధ్యారోప, 
అపవాదపద్దతిని అనుసరించి బ్రహ్మతత్వాన్ని బోధిస్తాడు. “తస్మై న 
విద్వానుపపన్నాయ ప్రాహ” (తనవద్దకు చేరిన అతనికి ఆ విద్వాంసుడు 
(ఆచార్యుడు) చెప్పాడు) అనే శ్రుతివాక్యం ఈ విషయాన్నే చెపుతూన్నది. 


వి।॥। జనన, మరణాదిక్లేశాలచేత ००० నంసారమనేెడి అగ్నిలో 
దహించుకుపోతూ, దానినుండి ముక్తికావాలని కోరేవాడు వేదాంతశా(స్త్రమును 
అధ్యయనం చేయటానికి వేదవేత్త, బ్రహ్మజ్ఞాని అయిన గురువు వద్దకు వెళతాడు 
ఆచార్యుని వద్దకు వట్టి చేతులతో వెళ్ళరాదని శాస్తం చెప్తూంది." అందుచేత 
ఏదో ఒక కానుకను తీసుకొని గురువును సమీపించి మోక్షమార్గముపదేశించమని 
శిష్యుడుకోరతాడు. సంసారాగ్నిలో దహించుకు పోతూన్న శిష్యునిపట్ల దయతో” 
ఆచార్యుడు బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తాడు. దానికి గాను అతడు మొదట 
అధ్యారోప, అపవాదపద్ధతిని అవలంబిస్తాడు. అవి ఏమిటో (క్రింద వివరిస్తున్నాడు. 


1. రిక్తపాణిర్న సేవేత రాజానం దేవతాం గురుమ్‌. 
2. “ఏతదేవ హి దయాళులక్షణం యద్వినేయజనబుద్ధివర్ణనమ్‌”. శిష్యుని బుద్ధిని 
వికసింపజేయటమే కృపాళువైన ఆచార్యుని లక్షణము. (సంక్షేపశరీరిక-4-3-6). 


12 వేదాంతసారః 


మూ॥ అసర్బభూతాయాం రజ్ణ్లా సర్పారోపవద్వస్తున్యవస్వారోపో9_ ధ్యారోష ४, 
వస్తుసచ్చిదానన్గానన్తాద్వయం బ్రహ్మ. అజ్ఞానాది సకలజడసమూహో9_ 
వస్తు. అజ్ఞానం తు సదసద్భ్యామనిర్వచసీయం త్రీగుణాత్మకం 
జ్ఞానవిరోధిభావరూపం యత్మిజ్సిదితి వదన్యహమజ్ఞ ఇత్యాద్యనుభవాత్‌ 
“దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూధామ్‌” ఇత్యాది (कदू) 

అను.వా॥ సర్పముకాని రజ్ఞావు (త్రాడు) నందు దానిని ఆరోపించినట్లు, ఒక 
వస్తువునందు మరొకవస్తువు (నిజానికి వస్తువుకానిది)ను ఆరోపించటం, 
“అధ్యారోపము”. వస్తువు సచ్చిదానందమూ, అనంతమూ, అద్వయమూ 
ఆయిన (బ్రహ్మా. దానియందు ఆరోవించబడే ఆ వస్తువు 
(బ్రహ్మభిన్నమైనది) అజ్ఞానము మొదలైన సమస్తజడసమూహము. 
అజ్ఞానాన్ని గూర్చి అది సత్‌ అని గాని అసత్‌ అనిగాని చెప్పలేని 
అనిర్వచనీయమైనదీ, సత్త రజస్‌, अ మూడు గుణములతో 
కూడుకొనినదీ, జ్ఞానమునకు విరోధి అయిన ఏదో ఒక భావరూపము 
అని (విద్వాంసులు) చెప్పారు. “అహం అజ్ఞఃి (నేను అజ్ఞానిని) అనే 
అనుభవమూ, “దేవాత్మశక్తిం స్వగుణెర్నిగూఢామ్‌” అనే శ్రుతివాక్యమూ 
యీ విషయాన్నే తెలియజేసున్నాయి. 


వి॥ “వస్తువు అనగా యథార్థంగా ఉన్నది. ఉదాహరణకు “త్రాడు వస్తువు. 
దానిపై కనబడిన పాము ఆ వస్తువు. ఇలా ఒక వస్తువునందు ఆ వస్తువును 
(అది కానిదాన్ని) అరోపించటం అధ్యారోపం. త్రాడును చూసి పాము అని 
(భ్రాంతి చెందినపుడు త్రాడుపై పామును అరోపించినట్లు సచ్చిదానందరూపమైన, 
అనంతమైన, ఏకరూపమైన (బ్రహ్మయందు అజ్ఞానంతో సహా సమస్త 
జ్ఞానసమూహాన్ని ఆరోపించటం ఆధ్యారోపం. 


సత్‌, చిత్‌, ఆనందము (బ్రహ్మయొక్క స్వరూపం. 


(బ్రహ్మసత్‌= (బ్రహ్మ ఉంది, (అది) చిత్‌= చైతన్యరూపం, ఆనందం= 
ఆనందరూపం, అనంతం= అంతములేనిది, అద్వయము= రెండవది లేనిది. 


వేదాంతసారః 13 


సత్వ్వరజస్తమోగుణాత్మకమైనది అజ్ఞానం. అజ్ఞానమనెడి యీ పదార్థం 
జ్ఞానానికి విరుద్ధం. ఇటాంటిది బ్రహ్మయందు ఆరోపించబడుతున్నది. అజ్ఞానం 
“సతొ (ఉంది) అనిగాని, అసత్‌ (లేదు) అనిగాని చెప్పలేని అనిర్వచనీయమైనది. 


రజ్ఞావునందు సర్సారోపం విషయంలో కంటికి కన్పించే సర్పం కూడా 
పోతుంది. కాబట్టి అలా అని పూర్తిగా అది “అసత్తు' (లేనే లేదు) అనడానికీ 
వీలులేదు. ఎందుచేతనంటే “సర్ప(భబ్రాంతి భయ, కంపాలకు కారణమౌతుంది. 
(భ్రాంతికాలంలో అది అక్కడ ఉన్నట్లే. ఇదే విధంగా ఈ జగత్తుకూడా 
(భ్రాంతికాలంలో (బ్రహ్మజ్ఞానానికి ముందు ఎలా సత్యమో, తరువాతి కాలంలో 
ఎలా మిథ్యయో అద్వైతవేదాంతం చక్కగా తెలియజేస్తుంది. ఇలా సత్యంగా 
కన్పించే 'రజ్ఞాసర్పత్వం” ప్రాతిభాసికసత్తకూ, రజ్జు” యొక్క యథార్థతత్వం 
వ్యావహారికసత్తకూ ఉదాహరణాలు. 

ఈ విధంగా వస్తువునందు (త్రాటియందు) అదికాని అవస్తువైన సర్వాన్ని 
చూడటం అధ్యారోపం అనబడుతుంది. ఈ విధంగా వస్తువును తద్భిన్నమైన 
రూపంలో చూడటమే (భ్రమ లేదా విపర్వ్యయం లేదా అధ్యాస అనబడుతుంది. 
ఈ సందర్భంలో రజ్ఞువునందు కన్పించే సర్పత్వం అన్విరచనీయమని వేదాంత 
శాస్తం చెపుతూంది. ఎందుచేత నంటే రజ్ఞావునందు సర్పం లేదు. అంటే 
ఉన్నట్లు కనపడుతూంది. కాబట్టి కన్పిస్తూన్నంత సేపూ “సర్పం” సత్‌. అయితే 
(భ్రాంతి తొలగిన వెంటనే అక్కడ సర్పం లేదని తెలుస్తూంది. కాబట్టీ అది 
అసత్తు. ఇలా ఉందనీగానీ, లేదనిగానీ చెప్పలేని స్థితియే అనిర్వచనీయత. ఈ 
ఉదాహరణ ఆధారంగానే యీ (ప్రపంచం యొక్క మిధ్యాత్వం, (బ్రహ్మయొక్క 
“సత్యత్వం” ప్రతిపాదించింది వేదాంతశాగ్రం. 

వేదాంతుల మతానుసారం అజ్ఞానం? ఒక భావరూపమైన పదార్థము. 
అది ఉంది అనిగానీ, లేదు అని గానీ చెప్పడం కుదరదు. అది సత్త్వరజస్తమో 
గుణాలతో కూడుకొనినది. జ్ఞానానికి విరోధి. జ్ఞానం కలుగగానే అజ్ఞానం 
తొలగిపోతుంది. అజ్ఞానం “ఎలా ఉంటుంది?” అంటే 'ఇలా ఉంటుంది” అని 


14 వేదాంతసారః 


చెప్పడం కుదరదు. అయితే “అజ్ఞానం” అనేది ఒకటుందని “అహం అజ్ఞఃి నేను 
అజ్ఞానిని అనే అనుభవం వల్ల తెలుస్తూంది. 


అజ్ఞానాన్ని “సత్తు అని చెప్పటం కుదరదు. భూత, వర్తమానభవిష్యత్‌ 
కాలాలు మూడింటిలోనూ, దేశకాలాదులవరిమితిలోను గాకుండా 
(అపరిచ్చిన్నంగా) ఉండేది మాత్రమే సత్తు. అజ్ఞానం అలా కాదు. 


పొనీ “అజ్ఞానాన్ని' “అసత్తు అనవచ్చునా అంటే అదీ కుదరదు. ఏ 
కాలంలోనూ, ఏ దేశంలోనూ లేనిదాన్ని మాత్రమే “అసత్తు' అంటారు. 
ఉదాహరణకు కుందేటికొమ్ము, గగనకుసుమం ఇత్యాదులు. “అజ్ఞానం” దేశ, 
కాలాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక వ్యక్తిలో వస్తువుయొక్క 
యథార్థజ్ఞానం కలిగేవరకూ అది ఉండనే ఉంటుంది. (భ్రమకు కారణం కూడా 
అవుతుంది. అందుచేత “అసత్తు' అని చెప్పటానికి వీలులేదు. కాబట్టి అది 
అనిర్వచనీయమైనది. 

ఈ అజ్ఞానం సత్త్వరజస్తమోగుణాలతో కూడుకొని ప్రపంచంలోని ఒకవ్యక్తి 
సుఖానికీ, క్రియాశీలత్వానికీ, మోహానికీ కారణమౌతుంది. వస్తువుయొక్క 
యథార్థజ్ఞానానికి ఆటంకంగా నిలుస్తుంది. కాబట్టి “అజ్ఞానం” జ్ఞానవిరోధి అని 
చెప్పబడింది. 

ఇలా లోకవ్యవహారానికి కారణమైన అజ్ఞానం తొలగిపోయి సత్‌, చిత్‌, 
ఆనందమైన పరబ్రహ్మను తెలుసుకోవటమే మోక్షం. అతిగహనమైన యీ 
తత్వాన్ని శిష్యునికి సులభంగా అర్థం అయ్యేట్లు చెప్పటానికి ఆచార్యుడు 
'రజ్ఞుసర్చ(భ్రాంతి”, శుక్తిరజతంి లాంటి ఉదాహరణలను చూపించి వివరిస్తాడు. 

మూ॥ ఇదమజ్ఞానం సమష్టివ్యష్ట్రభి ప్రాయేణెకమనేకమితి చ వ్యవప్రియతే. 
తథాహి యథా వృక్షాణాం సమష్ట్రభి ప్రాయేణ వనమిత్యేకత్వవ్యపదేశో 
యథా వా జలానాం సమష్ట్రభిప్రాయేణ జలాశయ ఇతి తథా నానాత్వేన 
ప్రతిభాసమానానాం జీవగతాజ్ఞానానాం సమష్ట్యభి ప్రాయేణ 
తదేకత్వవ్యపదేశః “అజామేకామ్‌” ఇత్యాది (శ్రుతేః. 


వేదాంతసారః 15 


అను.వా॥ ఈ అజ్ఞానాన్ని ఒక్కటిగా గ్రహించినప్ప్రుడు “సమష్టి! అని, అనేక రూపాలలో 
గ్రహించినప్పుడు వ్యష్టి అని చెప్పబడుతూంది. వృక్షాలన్నింటి 
సమూదాయోన్ని చెప్పాల్సివచ్చినప్పుడు “వనం” అంటారు. అలాగే ఎన్నో 
జలాల ఏకరూపమే జలాశయం. అదే విధంగా అనేకంగా కనబడే 
జీవుల అజ్ఞానాలన్నింటినీ ఒక సముదాయంగా గ్రహిస్తే అది ఒకే 
అజ్ఞానంగా చెప్పబడుతూంది. దీనికి ప్రమాణం “అజామేకాం 
లోహితకృ్ళష్ణశుక్లామ్‌” అనే శ్రుతివాక్యం. “ఎబుపు నలుపు తెలుపులతో 
కూడిన ఒకానొక పదార్థం”, అది పుట్టుక లేనిది అని దీని అర్థం. 
ఇందులో చెప్పబడిన ఎరుపు ఇత్యాదులే సత్వరజస్తమోగుణాలకు 
సంకేతాలు. తెలుపు సత్వగుణానికి, ఎరుపు రజోగుణానికి, నలుపు 
తమోగుణానికి సంకేతం. 


&॥ వృక్షాలు అనేకంగా కనబడినా అవన్నీ వనంలోని అంతర్భాగాలే. 
అదే విధంగా జలాలన్నీ ఒకచోట కలిసి జలాశయంగా వ్యవహరించబడతాయి. 
అలాగే వేరువేరుగా కనబడే జీవులలో ఉన్న అజ్ఞానాలన్నీ కలసి గ్రహించినపుడు 
అది ఒక్కటి అవుతుంది. కాబట్టి “సచ్చిదానంద బ్రహ్మను తెలుసుకోవటానికి 
వీలులేకుండా ఆటంకంగా నిలిచే అజ్ఞానం ఒక్కటే అయినా అది తనకు 
ఆశ్రయంగా ఉన్న ‘జీవులను’ బట్టి అనేకంగా చెప్పబడుతూంది. 


ఇప్పుడు యీ సమష్టి, వ్యష్టి అజ్ఞానస్వరూపాలను వివరిస్తున్నాడు. 
మూ॥ ఇయం సమష్టిరుతృష్ణోపాధితయా విశుద్ధసత్వప్రధానా ఏ తదుపహితం 


చైతన్యం సర్వజ్ఞత్వసర్వేశ్వరత్వసర్వనియంతృత్వాది గుణకమవ్యక్తమన్తర్యామీ 
జగత్మారణమీశ్వర ఇతి చ వ్యపదిశ్యతే సకలాజ్ఞానావభాసకత్వాత్‌. 
“యః సర్వజ్ఞః సర్వవిత్‌” ఇతి (डः. 


అను.వా। ఈ సమష్టి అజ్ఞానం “చైతన్యాన్ని కప్పివేసే ఉతృష్టమైన ఉపాధి. తీది 
సత్త్వ ప్రధానమైనది (రజస్తమోగుణాలు నామమాత్రానికి ఉంటాయి). 


16 వేదాంతసారః 


ఈ = ఉపాధిచేత ఉపహితమైన (సంబంధించిన) చైతన్యమే 
సర్వజ్ఞత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని సర్వనియామకత్వాన్ని కలిగిఉండి 
అవ్యక్తమనీ, అంతర్యామియనీ, జగత్మారణుడనీ, ఈశ్వరుడనీ 
చెప్పబడుతుంది. ఇది సకలమైన అజ్ఞానాన్నీ భాసింపజేస్తుంది. “ఎవరు 
సర్వజ్ఞుడో, ఎవరు సర్వవేత్తయో” అని (శ్రుతివాక్యం. ఈ సమష్టి 
అజ్ఞానంచేత ఉపహితమైన చైతన్యాన్ని గూర్చే చెపుతూంది. 
వి॥ సర్వజ్ఞమూ, సర్వశక్తమూ, జగత్మారణమూ అయిన చైతన్య స్వరూపాన్ని 
ఆవరించి ఉన్నది అజ్ఞానమే. అయితే సర్వజ్ఞ చైతన్యంతో సంబంధించినది 
కనుక ఇది ఉతష్టత్వాన్ని (జీవగత అజ్ఞానం కంటే ఉత్తమ స్థాయిని) పొందింది. 
వేదాంతుల మతంప్రకారం కారణరూపుడైన ఈశ్వరుడూ, కార్యమైన జగత్తూ 
అన్నీ వ్యావహారికసత్యాలే. పారమార్థికసత్యం (అసలైన సత్పదార్థం) శుద్దమైన 
సచ్చిదానంద[బ్రహ్మ ఒక్కటే, అనగా నిర్గుణబ్రహ్మయే పరమార్థ సత్యం. 
ఇపుడు యీ సమష్టియొక్క స్వరూపాన్ని వివరిస్తున్నాడు. 
మూ॥ ఈశ్వర స్యేయం సమవ్షిరభిలకారణత్వాత్మారణశరీరమానన్ద 
వచంర త్వాత్మోశవ దాచ్నాదకత్వాచ్చానన్గవముయం + 
సర్వోపరమత్వాత్సుషుప్తిరత ఏవ స్ఫూలసూక్ష్మప్రపజ్బలయస్థానమితి 
చోచ్యతే. 
అను.వా॥ ఈశ్వరుని ఉపాధిరూవమైన ఈ సమష్టిఅజ్ఞానం అన్నింటికీ 
కారణమవటంచేత కారణశరీరం అనబడుతుంది. ఇది 
ఆనందాతిశయంతో కూడినదీ, కోళమువలె ఆచ్చాదించేది 
(బ్రహ్మస్వరూపాన్ని) అవటంచేత “ఆనందమయకోశమినీ, అన్నింటికీ 
విశ్రాంతిస్థానం అవటంచేత “'సుషమప్తి” అనీ చెప్పబడుతుంది. 
అందుచేతనే ఈ ఉపాధి స్టూల ప్రపంచానికీ, సూక్ష్మప్రపంచానికీ కూడా 
లయనస్థానం. అనగా స్థూల, సూక్ష్మ ప్రపంచాలు రెండూ దీనియందే 
లయమౌతాయి. 


వేదాంతసారః 17 


వి॥ శుద్ధచైతన్యమైన బ్రహ్మఒక్నటే సత్యము. తక్మినదంతా అజ్ఞాన కల్పితము. 
చివరికి సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వనియంత, అంతర్యామి, జగత్తుకు మూలం 
అని చెప్పబడే ఈశ్వరుడు కూడా అజ్ఞానకల్పితుడే. సమష్టి అజ్ఞానంచేత 
ఆవరించబడిన శుద్ధచైతన్యమే ఈశ్వరుడు. ఈ తత్వంలో సత్వగుణం ఉతృష్టంగా 
ఉంటుంది. రజస్తమోగుణాలు అణిగి ఉంటాయి. అందుచేతనే దీనిలో 
ఆనందమధికంగా ఉంటుంది. ఇది “కత్తిని ఆవరించే కోశంలాగా పరబ్రహ్మను 
కప్పివేస్తుంది. అన్ని కార్యాలూ ఇందులోనే విరమిస్తాయి. సత్వగుణం ఉతృష్టంగా 
ఉంటుంది. రజస్తమోగుణాలు అణిగి ఉంటాయి. అందుచేతనే దీనిలో ఆనందం 
అధికంగా ఉంటుంది. ఇది “కత్తిని ఆవరించే కోశంలాగా పరబ్రహ్మను 
కప్పివేస్తుంది. అన్ని కార్యాలూ ఇందులోనే విరమిస్తాయి. కాబట్టి దీన్ని “సుషుప్తి” 
అన్నారు. స్థూల, సూక్ష్మప్రపంచాలకు ఇది లయస్థానము. 
(స్థూల, సూక్ష్మప్రపంచాలను గూర్చి ముందుముందు చర్చించబడుతుంది. ) 
మూ॥ యథా వనస్య వ్యష్ట్రభి ప్రాయేణ వృక్షా ఇత్యనేకత్వవ్యపదేశో యథా 
వా జలాశయస్య వ్యష్ట్యభి ప్రాయేణ జలానీతి తథా9_ జ్ఞానస్య 
వ్యష్ట్రభిప్రాయేణ తదనేకత్వవ్యపదేశ్క, “ఇన్లో మాయాభిః పురురూప 
ఈయత” ఇత్యాది[(శ్రుతేః. అత్ర వ్యస్తసమస్తవ్యాపిత్వేన వ్యష్టిసమష్టితా 
వ్యపదేశః. 
అను.వా॥ ఏ విధంగానైతే వనాన్ని గూర్చి వ్యష్టిగా చెప్పాల్సివచ్చినపుడు వృక్షములు 
అని అనేకవ్భక్షములుగా చెపుతారో, జలాశయం యొక్క వ్యష్టిరూపాన్ని 
చెప్పాల్సినపుడు “నీళ్లు. అని ఎలా అనేకరూపాలుగా చెపుతారో 
అదేవిధంగా అజ్ఞానం యొక్క వ్యష్టిరూపం అనేకమైన అజ్ఞానాలు అని 
చెపుతారు. “ఇంద్రుడు (పరబ్రహ్మ) అనేకమైన మాయ (అజ్ఞానము)లతో 
కూడినవాడై అనేకరూపాలు పొందాడు” అనే (శ్రుతివాక్యం ఈ 
విషయాన్నే చెపుతూంది. విడివిడిగా ఉన్నవాటిని వ్యాపించిన దానిని 
వ్యష్టి అనీ, అన్నింటినీ కలిపి వ్యాపించిన దానిని సమష్టి అని చెప్పడం 
జరుగుతూన్న్చది. 


18 వేదాంతసారః 


వి॥ వృక్షాలన్నిటినీ ఒక సమూహంగా గ్రహిస్తే వనం” అంటాం. విడిగా 
చెప్పాల్సివచ్చినవుడు “వృక్షాలు” అంటాం. అలాగే “జలాశయం” అని 
జలసముదాయాన్ని చెబితే “నీళ్లు? అని విడిగా వ్యవహరిస్తాం. ఉదాహరణకు 
'తోటనుండి పళ్లు &2&०ठ అంటే “సమష్టి వ్యవహారం. చెట్టునుండి పళ్లు 
తీసుకురా” అంటే “వ్యష్టి వ్యవహారం. అదే విధంగా చెబువులోని నీళ్లు ఎండిపోతే 
చెబువు ఎండిపోయింది. అంటే “సమష్టి చెబువులో నీళ్లు ఎండిపోయాయి 
అంటే వ్యష్టి” 

“ఇం(ద్రుడు మాయలతో కూడినవాడై అనేక రూపాలు కలవాడుగా 
అయినాడు” అని (శ్రుతివాక్యం చెప్తూంది (వేదాల్లో 'ఇం్రి పదానికి “పరబ్రహ్మ 
అనే అర్థం కూడా ఉంది). మాయలతో కూడిన ఆ “ఇం[(ద్రరూపంి” అనేక 
విధాలుగా రూపొందింది. (బ్రహ్మ ఒక్కటేనని, మాయలు, అనగా అజ్ఞానాలు, 
అనేకం అనీ ఈ వాక్యం వల్ల తెలుస్తూంది. 

వ్యష్టియొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాడు. 
మూ॥ ఇయం వ్యష్టిర్నికృష్ణోపాధితయా మలినసత్త ప్రధానా, ఏతదుపహితం 

చైతన్యమల్పజ్ఞ త్వానీ శ్వర త్వాది గుణకం ప్రాజ్ఞ ఇత్యుచ్యతే. 
ఏకాజ్ఞానావభాసకత్వాత్‌, అస్య ప్రాజ్ఞత్వమస్పష్ణో పాధితయా నా 
తిిప్రకాశకత్వాత్‌. అస్యాపీయమహాజ్మారాది కారణత్వాత్మారణ 
శరీరమానన్దప్రచురత్వాత్కోశవదాచ్చా దకత్వాచ్చాననమయకోశః 
సర్వోపరమత్వాత్సుషుప్తిరత ఏవ స్ఫ్టూల సూక్ష్మశరీరప్రపజ్బలయ 
స్థానమితి చోచ్యతే. 


అను.వా॥। ఒక్కొక్క జీవుణ్ణి ఆవరించి ఉండే యీ వ్యస్తమైన అజ్ఞానరూపం (వ్యష్టి) 
నికృష్టమైన (అల్పమైన) ఉపాధికలిగి ఉండటంవల్ల మలినసత్త్వ 
ప్రధానమైనది. ఈ వ్యష్టి అజ్ఞానంచేత ఆవరించబడిన చైతన్యం 
అల్బ్పజ్ఞత్వం, అనీశ్వరత్వం కలిగి ఉంటుంది. ఒక అజ్ఞానాన్ని మాత్రమే 
ప్రకాశింపజేయడం వల్ల “ప్రాజ్ఞ అనే పదానికి ఇక్కడ ప్రాయేణ అజ్ఞ 


వేదాంతసారః 19 


(చాలవరకు అజ్ఞుడు) అని చెప్పుకోవాలి. ఇది ప్రాజ్ఞమని ఎందువలన 
చెప్పబడుచున్నదనగా దీని ఉపాధి అస్పష్టము గాన నిది ఎక్కువగా 
(ప్రకాశింపజేయజాలదు. అయితే జీవునికి సంబంధించిన ఈ వ్యష్టి 
(వ్యష్టిగా (గహింపబడిన అజ్ఞానం) వీని అహంకారాదులకు 
కారణమవటంచేత కారణశరీరమనీ, ఆనందం అధికంగా ఉండి, 
కోశంలాగా కప్పివేయటం చేత ఆనందమయకోశిమనీ, అన్ని కార్యాలూ 
దీనిలో అణిగిఉండటం చేత 'సుషప్తి' అనీ చెప్పబడుతుంది. అందుచేతనే 
ఇది స్టూలసూక్ష్మశరీర (ప్రపంచానికి లయస్థానం అని కూడ 
చెప్పబడుతుంది. 


వి॥ జీవుణ్ణి ఆవరించిన అజ్ఞానం నికృష్ణోపాధి. రజస్తమోగుణాలచేత 
కప్పివేయబడిన సత్వగుణం యీ వ్యష్టి అజ్ఞానంలో ఉంటుంది. ఈ విధంగా 
సత్వంగుణం కంటె రజస్తమోగుణాలు అధిక్యంలో ఉండటంచేత యీ ఉపాధి 
మలినసత్త్వ్వప్రధానమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి ఈ ఉపాధికి 
అస్పష్టత్వమూ, (అనగా స్పష్టంగా బ్రహ్మస్వరూపాన్ని తెలియజేయలేక పోవటం) 
అల్బ్ప(ప్రకాశకత్వమూ ఉంటాయి. అందుచేతనే యీ వ్యష్టి అజ్ఞానోపహితమైన 
జీవుడు “ప్రాజ్ఞుడు. అనబడతాడు. ఇక్కడ “ప్రాజ్ఞ శబ్దానికి 'ప్రాయేణ అజ్ఞః 
చాలావరకు అజ్ఞాని” అని అర్థం. ఈ జీవునికి కూడా ఈశ్వరుని కన్న తక్కువ 
స్థాయిలో కారణశరీరత్వాదులు ఉన్నాయి. అందుచేత ఈశ్వరుడు స్థూల, 
సూక్ష్మప్రపంచానికి లయస్థానమైతే ఈ జీవుడు స్టూలసూక్ష్మశరీర ప్రపంచానికి 
లయస్థానం. 


మూ॥ తదాసీమేతావీశ్వరటప్రాజ్ఞా చైతన్య(ప్రదీప్తాభిరతిసూక్ష్మాభి రజ్ఞాన 
వృత్తిభిరాననమనుభవతః. “ఆనన్దభుక్‌ చేతోముఖః ప్రాజ్ఞ” ఇతి శ్రుతేః. 
“నుఖమవామనస్వావృం న కి ఇదవేదిషమీ” త్యల్టితన్య 
పరామర్శోపపత్తేశ్ళ్చ. అనయోః సమష్టివ్యష్ణ్యోర్వనవృక్షయోరివ 
జలాశయజలయోరివ వా౭_భేదః ఏతదుపహిత యోరీశ్వర ప్రాజ్ఞా 


20 


వేదాంతసారః 


యోరవి వనవృక్షావచ్చి న్నాకాళ యోరివజలాళశయజలగత 
ప్రతిబింబాకాశయోరివ వా౭_భేదః.“ఏష సర్వేశ్వర” ఇత్యాది [శ్రుతేః. 


అను.వా॥ఆ సుషుప్తి స్థితియందు ఈశ్వరుడు మరియు ప్రాజ్ఞుడు చైతన్యముచేత 


® 


ఉద్దీపింపజేయబడిన అతిసూక్ష్మమైన అజ్ఞానవృత్తుల ద్వారా ఆనందాన్ని 
అనుభవిస్తారు. “ఆనన్టభుక్‌...... ” అని పైన ఉదాహరించిన 
శ్రుతివాక్యం ఈ విషయాన్నే తెలుపుతుంది. (చేతోముఖుడైన ప్రాజ్ఞుడు 
అజ్ఞానవృత్తి ప్రధానంగా కలవాడై ఆనందాన్ని అనుభవిస్తాడు). 
అందువల్లనే గాఢని(ద్రనుండి మేల్మొన్న వ్యక్తి “హాయిగా సుఖంగా 
నిదించాను. ఏమీ తెలియలేదు” అని అనుకొంటాడు. (ఈ 
సమష్టివ్యష్ణులకు భేదము లేదు). వనమువృక్షములవలె, జలాశయము- 
జలమువలె ఈ సమమ్షివ్యష్టి కూడా అభిన్నములు. వీటిచేత 
ఆవరించబడిన ఈశ్వర(ప్రాజ్ఞులకు కూడా భోదము లేదు. 
వనావచ్చిన్నమూ, వృక్షావచ్చి న్నమూ అయిన ఆకాశం ఒకటే. 
జలాశయంలో (ప్రతిబింబించే ఆకాశము ఒకటే. అలాంటిదే ఈశ్వర, 
ప్రాజ్ఞలతత్వం కూడా. “ఏష సర్వేశ్వరః” “ఇతడు సర్వేశ్వరుడు” అనే 
శ్రుతివాక్యం ఈ విషయాన్నే చెపూంది. 


మూ॥ వనవృక్షతదవచ్చి న్నాకాళశయోర్డలాళశయజలతద్గతప్రతిబిమ్బా 


కాశయోర్వాధారభూతానుపహితాకాశవదనయోర జ్ఞాన తదుపహిత 
చైతన్యయోరాధారభూతం యదనువవాతం చైతన్యం 
తత్తురీయమిత్యుచ్యతే “శివమద్వైతం చతుర్థం మన్యన్తి” ఇత్యాది (శ్రుతేః, 
ఇదమేవ తురీయం శుద్ధచైతన్యమజ్ఞానాదితదుపహితచై తన్యాభ్యాం 
తప్తాయఃపిణ్ణవదవివిక్తం సన్మహావాక్యస్య వాచ్యం వివిక్తం సల్లక్ష్యమితి 
చో చ్యతే $ 


అను.వా॥ వనావచ్చిన్నమైన (వనముచేత పరిమితమైన) ఆకాశానికీ, వృక్షముచేత 


అవిచ్చిన్నమైన ఆకాశానికీ, ఆధారభూతమైనది దేనిచేతా కప్పివేయబడని 
అఖండాకాశము. అదే విధంగా జలాశయంలో (ప్రతిబింబించే 


వేదాంతసారః 21 


ఆకాశానికీ, జలంలో (ప్రతిబింబించే అకాశానికీ ఆధారం 
అనుపహాతమైన ఆకాశమే. అలాగే సమమ్షి అజ్ఞానముచేత 
ఆవరించబడిన ఈశ్వరచైత న్యాన్నే ०6६००" అంటారు. 
“శివమద్వైతం.....” అనే (శ్రుతివాక్యం ఈ విషయాన్ని చెప్తూంది. 
“ద్వెతరహితమైన సుఖరూపమైన చైతన్యాన్నే చతుర్థమని (తురీయమని) 
వేదాంతవేత్తలు చెప్పారు” అని దీనికర్ధం. తురీయమని చెప్పబడే యీ 
శుద్ధచైతన్యం అజ్ఞానస మష్టితోను, తదుపహితచైతన్యంతోనూ, 
అజ్ఞానవ్యష్టితోనూ, తదుపహిత చైతన్యతోనూ తప్తాయఃపిండం (కాలిన 
ఇనుపగోళం) వలె అభిన్నమై “తత్వమసి” అనే మహావాక్యంతో అభిన్నమై 
ఆ వాక్యం యొక్క వాచ్యార్థంగానూ, పైన చెప్పబడిన అజ్ఞానసమష్టి, 
తదుపహితచైతన్యాలకంటె, అజ్ఞానవ్యష్టి, తదుపహితచైతన్యాలకంటె 
భిన్నమై లక్ష్యంగానూ పరిగణించబడుతుంది. 

&॥ 'తత్వ్వమసి” తత్‌, త్వం, అసి. ఆ బ్రహ్మపదార్థమే నీవు అనే అర్థాన్ని 
బోధించే యీ వాక్యం మహావాక్యం. “అఖండ[బ్రహ్మ తత్వాన్ని బోధించే వాక్యం 
ఇది. ఈ వాక్యంలో రెండుపదాలను ఏకవాక్యంతో అన్వయించి అర్థం 
చెప్పబడింది. 

తత్‌ (అది - అనగా ప్రస్తుతం మన ०८०९०८९6) 

త్వం (నీవు - ఎదుట ఉన్నమవ్యక్తి) 

అసి (అయి ఉన్నావు). 

దేనియొక్క విశిష్టతత్వ్వం చెప్పబడుతుందో ఆ 'తత్‌' అది “త్వం అసి’ నీనే 
అయి ఉన్నావు. అని తత్‌ యొక్క విశేషాన్ని (జగత్మారణత్వాదికాన్ని) వదలి 
ప్రస్తుతంతో సమన్వయించి చెప్పబడింది. ఇక్కడ “తత్‌ అనగా అజ్ఞానసమష్ట్టి 
మరియు తదుపహితచైతన్యం. 'త్వంి అనగా అజ్ఞానవ్యష్టి మరియు తదుపహిత 
చైతన్యం. ఈ రెండుపదాల్లోంచీ కేవలం చైతన్యాన్ని మాత్రం గ్రహించి, 
లక్షణద్వారా అనుపహితమైన తురీయచైతన్యం చెప్పబడుతుంది. అందుచేత 
అది లక్ష్యంగా చెప్పబడింది. 


22 వేదాంతసారః 


వి॥। జీవుడు, ఈశ్వరుడు, అనుపహితమైన విశుద్ధ బ్రహ్మచైతన్యం, అవిద్య, 
జీవునకు అవిద్యతో గల సంబంధం, ఈశ్వరునకు అవిద్యతో గల సంబంధం 
అనే యీ ఆరు వేదాంతుల మతానుసారం అనాదిగా ఉన్నవే. వీటిలో ముఖ్యమైన 
అంశాలు రెండు. వీటిని గూర్చే వేదాంతచర్చ కొనసాగుతుంది. అవి ఒకటి 
బ్రహ్మ. రెండవది “అవిద్య”. ఈ అవిద్యనే అజ్ఞానం అంటారు. ఈ “అవిద్య 
ఉంది అని గాని, 'లేదు” అనిగాని చెప్పశక్యం కానిది, అనిర్వచనీయం. ఇది 
సత్వ్వరజస్తమోగుణాన్వితమైనది. సమష్టి, వ్యష్టి దీనిలోని రెండు భేదాలు 
అజ్ఞాననమమ్షిచేత ఆవరించబడిన చైతన్యవేం “ఈశ్వరుడు” అని 
వ్యవహరించబడుతూంది. ఇదే సర్వజ్ఞమనీ, సర్వేశ్వరుడనీ, సర్వనియంత అనీ, 
అంతర్యామి అనీ, జగత్మర్త అనీ భావింపబడుతుంది. అజ్ఞానవ్యష్టిచేత 
ఆవరించబడిన చైతన్యం జీవుడనీ పిలువబడుతుంది. ఇదే అల్బ్పజ్ఞం, అనీశ్వరం, 
అనేకం అని భావించబడుతుంది. 


(బ్రహ్మయొక్క అధిదేవతస్వరూపం మూడు విధాలు అవి - 
1. సూత్రాత్మ (హిరణ్యగర్భుడు). 
2. విరాట్‌ (వైశ్వానరుడు) 
3. ఈశ్వరుడు 
ఈ విధంగా ఈశ్వరుడు బ్రహ్మయొక్క అధిదేవత రూపాల్లో ఒకటి. 
(బ్రహ్మయిక్క అధ్యాత్మరూపాలు కూడా మూడు. అవి - 1. తేజస, 2. 
విశ్వ 3. జీవరూపాలు 
ఈ విషయాలు ముందుముందు స్పష్టమౌతాయి. 
మూ అస్యాజ్ఞానస్యావరణవిక్షేపనామకవస్తి ८९९००००. ఆవరణశక్తిస్తావద్‌ 
€} పి మేఘోల_నేకయోజనాయతమాదిత్య మణ్బలమవలోకయి 
తృనయనపథపిధాయకతయా యధథాచ్ళాదయతీవ తథా జ్ఞానం 
పరిచ్చిన్నమసంసారిణమవలోక యితృబుద్ధి విధాయక తయా 
చాదయతీవ తాదృశం సామర్థ్యమ్‌. తదుక్తమ్‌ - 


వేదాంతసారః 23 


ఘన చ్చ న్నదృష్టిర్షన చ్చ న్నమర్శం 
యథా మన్య నిప్ర్రభం చాతిమూఢః। 
తథా బద్ధవద్భాతి యో మూఢధదృష్టేః 
స నిత్యోపలబ్ధీస్వరూపో9_హమాత్మా” ఇతి. 

అను.వా॥। ఆవరణకశక్తి, విక్షేపశక్తి అని ఈ అజ్ఞానం యొక్క శక్తి రెండు విధాలు. 
వీటిలో ఆవరణశక్తి అనగా చిన్నమేఘశకలం (మబ్బుతునక) ఎలాగైతే 
దృష్టిపథానికి అడ్డుగా నిలిచి అనేక యోజనాలపర్యంతం విస్తరించి 
ఉన్న ఆదిత్యమండలాన్ని కప్పివేసినట్లు కన్పింపజేస్తుందో, అలాగే యీ 
అజ్ఞానం (ఆవరణశక్తి) అసంసారి (జీవుడుకానట్టి) ఆత్మను ఆవరించి 
చూచేవారికి ఆ ఆత్మస్వరూపం కనపడకుండా అడ్డుగా నిలుస్తుంది. 
ఈ సామర్థ్యమే ఆవరణశక్తి. అదే విషయాన్ని ఇలా చెప్పారు - 


మేఘం అడ్డుగా ఉండటంవల్ల సూర్యుణ్ణి చూడలేని మూఢుడు ఏ 
విధంగానైతే సూర్యుడు కాంతిహీనుడు అనుకుంటాడో అదే విధంగా అజ్ఞానికి 
ॐ ఆత్మబంధంలో ఉన్నట్లు భాసిస్తుందో అట్టి నిత్యచైతన్య స్వరూపమైన ఆత్మయే 
నిను. 


వి॥ (బ్రహ్మ స్వప్రకాశమైన చైతన్యరూపం. అలాంటప్పుడు ఆ ప్రకాశం 
ఎలా కన్పించకుండా పోతుంది? (బ్రహ్మ నిస్సంగుడూ, ఉదాసీనుడూ అయినపుడు 
20९) & కారకుడు ఎలా అవుతాడు? అనేవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి 
సమాధానంగా వేదాంతదర్శనం యిలా చెపూూంది. అజ్ఞానానికి రెండు 
శక్తులున్నాయి. ఒకటి ఆవరణశక్తి. ఈ శక్తి వస్తువుయొక్క నిజరూపాన్ని 
ఆచ్చాదించి వేస్తుంది. రెండవది విక్షేపశక్తి. ఇది ఒక వస్తువు యొక్క వివిధమైన 
అవాస్తవ (అదికాని) రూపాల్ని కన్పింపచేస్తుంది. అనగా ఒకవస్తువును 
దానిరూపంలో కాకుండా అదికానట్టి అయాథార్థరూపాల్లో కన్పించేట్టు చేస్తుంది. 
ఈ రెండువిధాలశక్తితో కూడిన అజ్ఞానానికీ, సచ్చిదానందరూపమైన (బ్రహ్మకూ 
గల సంబంధం “అనాది'గా వస్తూన్నది. అజ్ఞానంయొక్క ఆవరణశక్తి బ్రహ్మయొక్క 


24 వేదాంతసారః 


“చిత ఆనందస్వరూపాన్ని కప్పివేస్తుంది. విక్షేపశక్తివలన స॥(ద్రూపమైన 
బ్రహ్మయందు జగత్తు కన్సిస్తుంది. 


మూ॥ అనమైవావరణ శక్యావచ్చి भ కరృత్వభోకృత్వసుఖ దుః 
ఖవమోవేాత్మకతం చ్చ నంసారభావనావి నంభావ్య తే ०८०८२ 
స్వాజ్ఞానేనావృతాయాం రజ్ఞ్వాం సర్పత్వసంభావనా. విక్షేపశక్తిస్తు యథా 
రజ్ఞ్వజ్ఞానం స్వావృతరజ్ఞా న్వశక్య్వా నర్పాదికము ద్గావ 
యత్యేవమజ్ఞానమవి స్వావృతాత్మని విక్షేప శక్యాల_9_కాశాది 
ప్రపణ్బముద్భావయతి తాదృశం సామర్థ్యమ్‌, తదుక్తమ్‌ - 


'విక్షేపశక్తిర్తిజ్ఞాది బ్రహ్మాణ్ఞాన్తం జగత్సుజేత్‌' ఇతి 10 


అను.వా॥ అజ్ఞానంచేత ఆవరించబడిన రబ్జూవు (తాడు) నందు ఏ విధంగా 
సర్పత్వం (పాము స్వరూపం) భావించబడుతుందో అలాగే యీ 
ఆవరణశక్తిచేత ఆచ్చాదింపబడిన ఆత్మయందు దానికి చెందని కర్భత్వ, 
భోకృత్వ, సుఖ, దుఃఖ, మోహములతో కూడిన మిథ్యా సంసారభావన 
కలుగుతుంది. విక్షేప శక్తికిగల సామర్థ్యం ఎలాంటి దంటే అజ్ఞానంచేత 
ఆవరించబడిన రజ్ఞవునందు అది “సర్పము” అనే భావనను 
కలుగజేసినట్లుగా అజ్ఞానంచేత ఆవరించబడిన ఆత్మయందు ఆకాశాది 
ప్రపంచం ఉన్నట్లుగా భావింపజేస్తుంది. ఈ విషయమే “విక్షేపశక్తి 
లింగసూక్ష్మశరీరం మొదలు (బ్రహ్మాండం వరకూ గల జగత్తును 
సృష్టిస్తుంది” అని శ్రుతివాక్యం ద్వారా చెప్పబడింది. 


వి॥॥ ఇంతకు మునుపు చెప్పిన రెండు శక్తుల్లో అజ్ఞానం యొక్క ఆవరణకశక్తి 
వస్తుతత్వాన్ని కప్పివేస్తుంది. ఇక విక్షేపశక్తి కప్పివేయబడిన ఆ వస్తువు మీద 
మిథ్యారూపాల్ని చూపిస్తుంది. 


ఒక ठकः (తాడు)లో రజ్ఞువును చూడకపోవటానికి కారణం అజ్ఞానం 


యొక్క ఆవరణశక్తి. దానియందు సర్పత్వం అనగా పాముయొక్క ధర్మాల్ని 


వేదాంతసారః 25 


భావింపచేయటానికి కూడా యీ ఆవరణశక్తియే కారణం. విక్షేపశక్తి విషయం 
వచ్చేసరికి ठकः లేనే లేదు. కప్పివేయబడిన రజ్ఞావునందు సర్వాన్ని చూపడం 
విక్షేపశక్తియొక్క పని. 

नय సర్పం (ఆవరణశక్తి) 

సర్పం మా(త్రమే (విక్షేపశక్తి) రజ్ఞావు 


అదే విధంగా ఆత్మస్వరూపం మొదట కప్పివేయబడి దానికి సుఖ దుః 
ఖాదిదర్శాలు అంటగట్టబడతాయి. తరువాతి దశలో ఆత్మ కన్పించదు. కేవలం 
ప్రపంచం, దాని ధర్మాలు మాత్రం కన్సిస్తాయి. అందుచేతనే విక్షేపశక్తి యొక్క 
సామర్థ్యం ఎంతటిదంటే ఆ శక్తివల్లనే లింగశరీరంనుండి (బ్రహ్మోండ పర్యంతం 
సృష్టిజరుగుతుంది. అనగా ఏమీ లేనిదాన్ని అంతగా కన్పించేటట్లు చేస్తుంది. 
మూ శక్తిద్బృయవదజ్ఞానోపహితం చైతన్యం స్వప్రధానతయా నిమిత్తం స్వోపాధి 
ప్రధానతయోపాదానం చ భవతి. యథా తథా తన్తుకార్యం ప్రతి 
స్వప్రధానతయా నిమిత్తం స్వశరీరప్రధానతయోపాదానం చ భవతి. 


అను.వా॥। ఈ విధంగా శక్తి ద్వయంతో కూడుకొన్న అజ్ఞానంచేత కప్పివేయబడిన 
చైతన్యం తనయొక్క ప్రాధాన్యం వల్ల నిమిత్తకారణం తన యొక్క 
ఉపాధివలన ఉపాదానకారణం అవుతుంది. అది ఎలాగంటే 'లూతి 
అనగా సాలెపురుగు దాని నుండి వెలువడే తన్తువు (దారానికి) తానే 
నిమిత్తకారణమూ, ఉపాదానకారణమూ అయినట్లు “సాలెపురుగు” 
యొక్క గూటిఅల్లికలో ప్రధానం సాలెపురుగు. అందుచేత అది 
నిమిత్తకారణం. అయితే 'దారం” వెలువడేది దానియొక్క శరీరం నుండి. 
అందుచేత అది ఉపాదానకారణం అవుతుంది. 


నిమిత్తకారణానికీ ఉపాదానకారణానికీ ఒక భేదం ఉంది, ఉపాదాన 
కారణానికి కార్యంతో సన్నిహితసంబంధం ఉంటుంది. నిమిత్తకారణం 
బహిరంగంగా ఉంటుంది. ఉదాహరణకు 'ఘటంి అనే కార్యానికి “మట్టి” 
ఉపాదానకారణం. కులాలుడు (కుమ్మరి) నిమిత్తకారణం. 


26 వేదాంతసారః 


వి॥ సాలెపురుగు తన గూటిని నిర్మిచుకొనేందుకు ప్రత్తి, తురీ, వేమాదికంతో 

అవసరంలేదు. తానే తన శరీరంనుండి వెలువడే ఒకానొక తంతువుతో 
నిర్మించుకొంటుంది. అనగా గూటినిర్మా ణానికి ముందు ఆ సాలెపురుగు ఏకం, 
అద్వితీయం. అదేవిధంగా సృష్టికి పూర్వం ఈశ్వరుడు కూడా అద్వితీయుడు, 
అసహాయుడు. తన మాయాశక్తిచేత యీ జగత్తును సృష్టిస్తాడు. ఈ విషయాన్ని 
ముండకోపనిషత్తులోని ఒక మంత్రం యిలా వివరిస్తూంది. 

యథోర్డనాభిః సృజతే గృ్భహ్హతే చ 

యథా పృథివ్యామోషధయః సమృవన్తి, 
యథా సతః పురుషాత్మేశలోమాని 
తథాక్షరాత్సంభవతీహ విశ్వమ్‌. (1-1-7) 
టె విధంగానైతే తంతువులను నాభిందు = సాలీడు తననుండి జాలాన్ని 

సృజించి, తిరిగి తనలోకే గ్రహిస్తుందో, ఏ విధంగానైతే పృథివి యందు ఓషధులు 
పుడతాయో, ఏ విధంగానైతే పురుషున్ని శరీరంలో కేశాలూ, రోమాలు 
ఉద్భవిస్తాయో అదే విధంగా అక్షరమైన బ్రహ్మనుండి యీ విశ్వం ఉద్భవిస్తుంది. 
మూ॥ తమః (ప్రధానవిక్షేవ శక్తిమదజ్ఞానోవ హొతచైతన్యాదాకాళ 

అకాశాద్వాయుర్వాయోరగ్నిరగ్నేరాపో9 ద్‌భ్యః పృథివీ చోత్పద్యతే 

“తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత” ఇత్యాది[(శ్రుతేః. తేషు 

జాడ్యాధి క్యధర్శనోత్తమః ప్రాధాన్యం తత్మారణస్య తదానీం 

సత్వ్వరజస్తమాంసి కారణగుణప్రక్రమేణ తే9_ష్వాకాశాదిషూత్సద్యన్రే. 

ఏతాన్యేవ సూక్ష్మ్యభూతాని తన్మాత్రాణ్యపజ్వీకృతాని చోచ్యన్తే. ఏతేభ్యః 

సూక్ష్మశరీరాణి స్థూలభూతాని చోత్పద్యన్తే, 12 
అను.వా!తమోగుణం అధికంగా కల్గిన, విక్షేపశక్తితో కూడిన అజ్ఞానంచేత 

ఆవరించబడిన చైతన్యం నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, 

వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు, నీటి నుండి పృథివి (భూమి) 


వేదాంతసారః 27 


ఉత్పన్నమవుతాయి. చైతన్యంనుండి ఆకాశం ఉద్భవించింది” అనే 
శ్రుతివాక్యం చెపూంది. వీటియందు జాడ్యము (జడత్వము) అధికంగా 
కన్పించటంచేత వాటి ఉత్పత్తికి కారణమైన దానిలో 
తమోగుణప్రాధాన్యం ఉందని తెలుస్తూంది. ఈ ఉత్పత్తి సమయంలో 
కారణగుణ(క్రమాన్ని అనుసరించి ఆకాశాదులలో సత్వ, రజ 
స్తమోగుణాలు ఉత్ప్సన్నమౌతాయి. వీటినే సూక్ష్మ్యభూతాలు, తన్మాత్రలు, 
అపంచీకృతాలు అని అంటారు. వీటినుండి సూక్ట్మశరీరాలు, 
స్టూలభూతాలు ఉద్భవిస్తాయి. 


వి॥ చైతన్యం జగత్మారణం. అయితే సృష్టిక్రమం ఎలాంటిది అనేది ఇక్కడ 
వివరించబడింది. అజ్ఞానం సత్త్వ, రజ, స్తమోగుణాలతో కూడినది. విక్షేపశక్తిగల 
యీ అజ్ఞానంతో తమోగుణం ప్రబలంగా ఉన్నపుడు, ఇలాంటి విక్షేపశక్తిసహిత 
అజ్ఞానంతో ఆవరించబడిన చైతన్యంనుండి ఆకాశం పుడుతుంది. తరువాత 
క్రమంగా ఆకాశంనుండి వాయువు ఇత్యాది క్రమంలో ఉత్పత్తి జరుగుతుంది. 
విక్షేప శక్తియుతఅజ్ఞానోపహితచైతన్యం 
| 
ఆకాశం 
| 
వాయువు 
| 


అగ్ని 
| 
ఆపః (నీరు) 
పృథివి (భూమి) 

ఈ ఐదూ సూక్ష్మ్యభూతాలు అనబడతాయి. వీటి నుండి జరిగే సృష్టిక్రమం 
ముందుముందు వివరించబడుతుంది. “తన్మాత్రంి? అనగా “ఆదిమాకత్రమే” అని 
అర్థం. అనగా ఆకాశంలో ९७०८९९९० మాత్రమే ఉంటుంది. 308८६90” 
గూర్చి ముందు చెప్పబోతున్నాడు. ఈ ఐదూ ప్రతిక్కటీ మిగిలిన నాల్గింటితో 
కలిసినపుడు సృష్టికి కారణం అవుతాయి. 


28 వేదాంతసారః 


మూ॥ సూక్ష్మశరీరాణి సప్తదశావయవాని లిజ్లశరీరాణి. అవయవాస్తు 
జ్ఞానేగ్టియపజ్బకం బుద్ధిమనసీ కర్మేస్టియపజ్బకం వాయుపజ్బకం 
చేతి. జ్ఞానేన్టియాణి (డ్రోత్రత్వక్‌ చక్లుర్ణి వ్వోఘాణాఖ్యాని. 
ఏతాన్యాకాశాదీనాం సాత్తికాంశేభ్యో వ్యస్తేభ్యః పృథక్‌ క్రమేణోత్ప్సద్యన్రే. 

అను.వా॥ సూక్ష్మ శరీరములే లింగశరీరములు. ప్రత్యగాత్మ ఉందనడానికి లింగం 
(సూచన) కాబట్టి లింగశరీరం అంటారు. ఈ సూక్ష్మశరీరం యొక్క 
అవయవాలు పదిహేడు. అవి - ఐదు జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు, 
ఐదు కర్మేంద్రియాలు. ఐదు వాయువులు, (६१९४० (చెవి), త్వక్‌ (చర్మం ), 
చక్టుస్‌ (కన్ను, జిహ్వా (నాలుక), (ఘ్రాణం (ముక్కు - ఈ ఐదూ 
జ్ఞానేంద్రియాలు, ఆకాశాదులయొక్క ప్రత్యేకమైన సాత్తికాంశాల ద్వారా 
విడివిడిగా క్రమంగా ఇవి ఉత్పన్నమవుతాయి. 


వి।॥। ఆకాశము మొదలైన సూక్ష్మభూతాలనుండి సూక్ట్ష్మశరీరాలు 
ఉద్భవిస్తాయి. కంటికి కనుపించనిది, స్పర్శకు అందనిది, అతిసూక్ష్మమైనది 
సూక్ష్మశరీరం. ఈ శరీరంద్వా రా సుఖదూఖాదిఅనుభవం సాధ్యంకాదు. అయితే 
స్థూలశరీరం (కంటికి కనుపించేది) లేని కాలంలో కూడా మోక్షం పొందేంతవరకు 
జీవుడు ఒకానొక శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. అదే పైన చెప్పబడిన 
సూక్షృరీరం. ఇది ప్రత్యక్షంగా కనపడకపోవటం చేతా, కేవలం అనుమాన 
ప్రమాణం ద్వారా తెలుసుకొనబడటంచేత దీన్ని 'లిజ్ఞశరీరం” అంటారు. छदं 
జ్ఞాప్యతే యత్‌ తత్‌ లిజ్ఞమ్‌' అని 'లింగి శబ్దానికి వ్యుత్పత్యర్థం. 
'జ్ఞానసాధనాని ఇగన్టియాణి” - జ్ఞానేన్టియాణి తెల్పుకొవటానికై 
ఉపయోగపడే సాధనములు జ్ఞానేంద్రియములు. అవి (8१७, త్వక్‌ మొదలైనవి. 
ఇవి క్రమంగా శబ్దస్పర్శ్భరూపరసగంధాలను (గహించేవి. ఇంద్రియం, దానిచేత 
(గహించబడేవి. క్రమంగా ఇలా వుంటాయి. 
ఇంద్రియము గుణం 
శోత్రం శబ్దం 


వేదాంతసారః 29 


త్వక్‌ స్ప ర 
చక్టుస్‌ రూపం 
జిహ్వ రసం 
(పాణం గంధం 


జ్ఞానేంద్రియాల ఉత్పత్తి ఆకాశాదుల వ్యస్తమైన సాత్త్వికాంశాలవలన 
జరిగింది అని పైన చెప్పబడింది. దానియొక్క వివరణ యిలా ఉంది. ఆకాశం, 
వాయువు మొదలైన ఐదుభూతాల సాత్తికాంశాలు ఆ యా ఇంద్రియాల ఉత్పత్తికి 
కారణమౌతాయి. ఆ ఉత్పత్తిక్రమం ఇలా ఉంటుంది. 


ఆకాశం యొక్క సాత్త్వికాంశవలన - (శోతేం[ద్రియం, 
వాయువు యొక్క సాత్స్వికాంశవలన - త్వగింద్రియం, 

తేజస్సు యొక్క సాత్తికాంశవలన ~ చక్టురిం[ద్రియం, 
జలం యొక్క సాత్తికాంశవలన - రసనేం[ద్రియం, 
భూమి యొక్క సాత్తికాంశవలన - [(ఘాణేం[దియం 


ఉత్పన్నమౌతాయి. ఈ ఐదు ఇం(దియాలూ శరీరం బయట ఉన్న 
విషయాలను (గహించడంచేత బాహేం(ద్రియాలు అనబడతాయి. బుద్ది, 
మనస్సులు కంటికి కనిపించకుండా లోపలే ఉంటాయి. కాబట్టి వీటిని అంతః 
కరణం (లోపలి సుఖదుఃఖాలను కూడా (గహించే ఇం(దియం) యొక్క 
విభాగాలుగా భావించారు. ఇవి సూక్ష్మభూతాలయొక్క సాత్త్వికాంశలు 
కలవటంచేత ఉత్సన్నమౌతాయి. సత్త్వ, రజ, స్తమస్సులతో కూడిన భూతముల 
యొక్క సత్వగుణ ప్రాధాన్య్వంవలన ఉత్సన్నమైనవి యీ జ్ఞానేంద్రియాలు. 
మూ॥ బుద్ధిర్నామ నిశ్చయాత్మికాంతఃకరణవృత్తిః మనో నామ సజ్మల్ప 
వికల్పాత్మికాంతః కరణవృత్తిః:, అనయోరేవ చిత్తాహజ్మారయోరన్తర్భావః. ఏతే 
పునరాకాశాదిగతసాత్స్వికాంశేభ్యో మిలితేభ్య ఉత్పద్యన్తే. ఏతేషాం 
ప్రకాశాత్మకత్వాత్సాత్స్వికాం శకార్యత్వమ్‌. 


30 వేదాంతసారః 


అను.వా॥బుద్ధి మరియు మనస్సు లింగశరీరం యొక్క అవయవాలే అని 
ఇంతకుముందు తెలుపబడింది. వాటిలో బుద్ధి అనగా “ఆది ఇంతే” 
అని నిశ్చయంగా చెప్పగల అంతఃకరణవృత్తి, చిత్తం, అహంకారం 
అనే మరో రెండు వీటిలోని అంతర్భాగాలే. ఇవి ఆకావాదులందుగల, 
పరస్పరం కలిసిపోయిన ०8९७००६९ నుండి ఉత్సన్నమౌతాయి. ఇవి 
ప్రకాశవంతములు కాబట్టి సాత్తికాంశములనుండి ఉత్పన్నమైనవని 


తెలుస్తూంది. 


2 అంతఃకరణమనగా శరీరం లోపల ఉండే ఇం[ద్రియం. ఈ అంతః 
కరణం లోపలి విషయాల్ని సుఖదుఃఖాదుల్ని (గ్రహిస్తుంది. బయట విషయాలను 
(గహించేందుకు మాత్రం వీటికి బాహేం[ద్రియాలైన (శోత్రేం[ద్రియాదుల 
సహాయం అవసరం. 


ఉదాహరణకు ఒక మనిషికి బుద్ది బాగానే పనిచేస్తూన్నప్పటికీ 
చక్షురింద్రియం పనిచేయకపోతే ఎదుట వస్తువును చూడలేదు. అయితే యీ 
అంతఃకరణవత్తి (పనిచేసే విధానం) నాల్లు విధాలు. అవి - బుద్ది, మనస్సు, 
చిత్తము, అహంకారము. “ఇది ఈ విధంగా ఉంటుంది” అని నిశ్చయించే వృత్తి 
“బుద్ధి”, “ఇది నీలంి, “ఇది పీతం” (నలుపు, పసుపు) అని అనుకొని, అవునా 
కాదా అనే సంశయంలో ఉంటే వృత్తిని సంకల్పవికల్పాత్మకం అంటారు. ఇది 
మనస్సుయొక్క వృత్తి - (మనసుచేసే పని). ఇక పూర్వానుభవాన్ని స్మరించేది 
చిత్తం”. “ఇది నాది” అనే అభిమానాన్ని కల్గించే వృత్తి “అహంకారం”. 
మూ॥ మనో బుద్ధిరహజ్మారశ్చిత్తం కరణమాన్తరమ్‌, 

సంశయో నిశ్చయో గర్వః స్మరణం విషయా ఇమే. 


అనే ‘కారిక పై విషయాల్ని చెప్తూంది. చిత్తం బుద్ధిలోనూ, అహంకారం 
మనస్సులోనూ అంతర్భావాలని 'వేదాంతసారంిలో చెప్పబడింది. 

మూ॥ ఇయం బుద్ధిః జ్ఞానేన్టియెః సహితా విజ్ఞానమయకోశో భవతి. అయం 

కర్భత్వభోకృత్వసు ఖత్వదుఃఖీత్వాద్యభి మానిత్వేనే హలోకపరలోకగామీ 


వేదాంతసారః 31 


వ్యావహారికో జీవ ~ మనస్తు జ్ఞానేగ్రియైః సహితం 
సన్మనోమయకోశో భవతి. 


అను.వా॥ పైన చెప్పబడిన బుద్ధి జ్ఞానేంద్రియములైన ్రోత్రాదులతో కలిసి 
'విజ్ఞానమయకోశం” అనబడుతుంది. ఈ 'విజ్ఞానమయకోశం” 
“వ్యావహారికజీవుడు” అని చెప్పబడుతుంది. ఈ వ్యావహారిక జీవుడు 
నేను కర్తను, భోక్తను, సుఖవంతుడను, దుఃఖితుడను ఇత్యాది భావనలు 
కలిగినవాడై ఇహలోకానికీ, పరలోకానికీ తిరుగుతూ ఉంటాడు. 
జ్ఞానేంద్రియములతో కలిసిన మనస్సు 'మనోమయకోశం”. 
వి॥। ఇంతకు మునుపు చెప్పబడిన పదిహేడు అవయవాలతో కూడిన 
లింగశరీరం ఆతృ్మచైతన్యాన్ని ఆవరించే మూడు కోశాలరూపంలో ఉంటుందని 
వేదాంతశాగస్రం వర్ణిస్తుంది. ఆ మూడు కోశాలు - 


1. విజ్ఞానమయకోసం, 2. మనోమయకోశం, 5. ప్రాణమయకోశం. 
వీటిలో మొదటి రెండింటిని గూర్చి పైన చెప్పబడింది. 


విజ్ఞానమయకోశంచేత ఆచరించబడిన ఆత్మచైతన్యమే వ్యావహారిక 
జీవుడు. వేదాంతదర్శనం (ప్రకారం విశుద్దచైతన్యం ఎట్టివ్యవహారాలూ లేనిది. 
కాని ఈ విజ్ఞాననమయకోశం అన్ని వ్యవహారాలనూ కల్లి ఉంటుంది. అందుచేత 
ఈ చైతన్యం వ్యావహారిక జీవుడు అనబడుతుంది. విజ్ఞానమయకోశం వలె 
మనోమయకోశం కూడా వ్యవహారాలను కలిగి ఉన్నది. అయితే ఇది వ్యావహారిక 
జీవునకు ఉపకరణంగా ఉంటుంది. మనోమయంకోశంలో చెలరేగే 
సంకల్పవికల్చాదులను బుద్ధి నిశ్చయిస్తుంది. ఈ విధంగా జీవుని వ్యవహారం 
ముందుకు నడుస్తుంది. 


మూ॥ కర్మేస్టియాణి వాక్సాణిపాదపాయూపస్మాఖ్యాని, ఏతాని పునరాకాశాదీనాం 
రజోం9_శేభ్యో వ్యస్తేభ్యః పృథక్‌ పృథక్‌ క్రమేణోత్సద ए. 

అను.వా॥। వాక్కు చేతులు, పాదములు, పాయువు, ఉపస్థ (జననేం[దియం) - 
ఈ మూడు కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఆకాశాదుల యొక్క 


32 వేదాంతసారః 


విడివిడిగా ఉండే రాజసాంశలనుండి ఆకాశాదిక్రమంలో 
ఉత్పన్నమవుతాయి. 
వి స్టూలశరీరంయొక్క కర్మకు సాధనాలుగా ఉంటాయి కాబట్టి యీ 
ఐదుకర్మేంద్రియాలు అనబడతాయి. వాటియొక్క వ్యుత్నత్యర్థం అవి చేసే పనులను 
సూచిస్తుంది. ఆ వ్యుత్సత్యనుసారం - 
'వాక్‌' అనగా “వక్తి యయా” దేనిచేత మాటలాడతాడో అది. స్థూలశరీరం 
యొక్క అంగమైన నాలుకపైన ఉండి శబ్లోచ్చారణకు సహకరించేది వాగిం[ద్రియం 
“పాణి” - అనగా “పణతే” - వ్యవహరతి కిం వా పణయతి - యేన - 
దేనిచేత మనుష్యుడు ఆదానప్రదానాదులను (తీసుకోవటం, ఇవ్వటం) చేస్తాడో 
అది “పాణి”. 
“పాదము” - “పద్యతే - గచ్చతి యేని మనుష్యుడు దేనితో గమనాన్ని 
సాగిస్తాడో అది. 
“పాయువు - అనగా “పాతి-రక్షతి” శరీరాన్ని రక్షించేది. శరీరంలోని 
అనవసరపదారాలను విసర్దించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది. 
५ జ 
ఉపస్థ - “ఉపతిష్థతి ఇతి ఉపస్థా”. 
మూ॥ వాయవః ప్రాణాపానవ్యానోదాననమానాః, ప్రాణోనామ 
ప్రాగ్గమనవాన్నాసా(గ్రస్థానవర్తీ. అపానో నామ వాగ్గమన 
వాన్సాయ్యాదిస్థానవర్తీ. వ్యానో నామ విష్వగ్గమనవానఖిల శరీరవర్తీ, 
ఉదానో నామ కణ్ధస్థానీయోర్థగమనవానుత్మమణవాయుః. సమానో 
నామ శరీరమధ్యగతాశితపీతాన్నాది సమీకరణకరః. 


అను.వా॥।వాయుపంచకం అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 
అనబడు ఐదు వాయువులు. వీటిలో (ప్రాణవాయువు ముందుకు 
వెళుతుంది. ఇది నాసా(గభాగంలో ఉంటుంది. అపానవాయువు క్రిందికి 
సంచరిస్తుంది. ఇది పాయువు మొదలైన స్థానాలలో ఉంటుంది. 


వేదాంతసారః 33 


శరీరమంతటా సంచరించే వాయువు వ్యానము అనబడుతుంది. 
కంఠంలో ఉండి పైకి సంచరించే వాయువు ఉత్మమణవాయువు 
ఉదానము. శరీరమధ్యభాగంలో ఉండి భుజించిన ఆహారాన్న్సి సేవించిన 
ద్రవాల్నీ సమీకరించేది సమానవాయువు. 


ఈ వాయువుల స్థానాలని గూర్చి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. 

“హృది ప్రాణో గుదేత పానః సమానో నాభిసంస్థితః, 

ఉదానః కంఠదేశస్టో వ్యానస్సర్వశరీరగళి 

ప్రాణాదిపదాల వ్యుత్పత్తి యీ క్రింది విధంగా చెప్పారు. 

ప్రాణితి - ప్రకర్షేణ అనితి” - శ్వాసక్రియలో ఉండేది ప్రాణవాయువు. 

“అపకర్షేణ అనితి” - (క్రిందుగా వెళ్లేశ్వాసను కల్గించేది. 

క) ౧ 

224९8 అనితి” - శరీరమంతటా శ్వాసింపచేస్తుంది. 

“వ్యానము” - అంతేగాక |ప్రాణాపానముల సంధి యీ వ్యానవాయువు. 

“ఉద్‌ ఆ అనితి” - పైకి శ్వసిస్తుంది ఉదానవాయువు. 

“'సమీకరణాయ అనితి” - నమీకరణం కొరకై సంచరించేది 
సమానవాయువ. 


మూ॥ కేచిత్తు నాగకూర్మకృకలదేవదత్తధన జ్ఞయ్యాఖ్యాః పజ్బాన్యే వాయవః 
సన్తీతి వదన్తి. తత్ర నాగ ఉద్గిరణకరః, కూర్మ = కృకలః 
క్షుత్మరః. దేవదతో జృమృణకరః. ధనజ్ఞుయః పోషణకరః. ఏతేషాం 
ప్రాణాదిష్వన్తర్భావాత్‌ ప్రాణాదయః పళ్ళావేతి కేచిత్‌, 

అను.వా॥వేదాంతులమతం (ప్రకారం వాయువులు (ప్రాణాదులు) ఐదు మాత్రమే. 
కొందరు (ఇతరమతానుయాయులు) ఈ ఐదు మాత్రమేకాక ఇతరమైన 
నాగ, కూర్మాది పంచవాయువులున్నాయని అంగీకరించారు. వారి 


34 వేదాంతసారః 


మతానుసారం ఆ ఐదు క్రమంగా ఇవి - నాగ, కూర్చ, కృకల, దేవదత్త, 
ధనంజయములు. వీటిలో పైకి వెలిగక్కించేది నాగవాయువు. కళ్లు 
తెరవడం 'కూర్చమనే వాయువువల్ల జరుగుతుంది. 'కృకలి వాయువు 
ఆకలిని పుట్టిస్తుంది. దేవదత్త వాయువు ఆవులింతకు కారణం. 
శరీరానికి పుష్టిని కల్గించేది. “ధనంజయ” వాయువు. ఈ ఐదింటి 
కార్యాలూ ప్రాణాదివాయువుల వల్ల జరుగుతున్నాయి. కనుక ఇవి 
మొదట చెప్పిన పంచవాయువుల్లోనే అంతర్భూతమౌతాయని మరి 
కొందరి అభిప్రాయం. 


మూ॥ ఏతత్రాణాదిపజ్బుకమాకాశాదిగత రజోంంశేభ్యో మిలితేభ్య ఉత్పద్యతే. 
ఇదం |(ప్రాణాదిపజ్బాకం = సహితం సత్రాణమయకోశో 
భవతి. అస్య |క్రియాత్మకతల్వేన ८६०० ౦శకార్యత్వమ్‌. ఏతేషు కోశేషు 
మధ్యే విజ్ఞానమయో జ్ఞానశక్తిమాన్‌ కర్ళరూపః. మనోమయ 
ఇచ్చాశక్తిమాన్‌ కార్యరూపః, యోగ్యత్వాదేవమేతేషాం విభాగ ఇతి 
వర్ణయన్తి ఏతత్మోశత్రయం మిలితం సత్వూక్ష్మశరీరమిత్యుచ్యతే. 

13 

అను.వా॥ పైన చెప్పబడిన ప్రాణాదిపంచవాయువులు ఆకాశాది సూక్ష్మభూతాల 
పరస్పరసమ్మిలకీతములై రజోగుణాంశములనుండి ఉత్సన్నమౌతాయి. 
ఈ ఐదంవాయువులూ, ఐదుకర్మేం(ద్రియుములతో కలిని 
ప్రాణమయకోశం ఏర్పడుతుంది. ఈ ప్రాణమయకోశం క్రియాత్మకం 
(పనిచేసేది) కాబట్టి క్రియాగుణం = రజోగుణం వల్ల ఏర్పడిందని 
తెలుస్తుంది. ఈ విజ్ఞానమయ, మనోమయ, (ప్రాణమయకోశాలు 
మూడింటిలో విజ్ఞానకోశము జ్ఞానశక్తిగల కర్భరూవము. 
మనోమయకోశము ఇచ్చాశక్తిగల కార్యరూపము. ఇవి చేసే 
పనులనుబట్టీ వీటియొక్క విభాగము (విభజన) ఏర్పడింది. ఈ మూడు 
- కోశాలు కలిసి సూక్ష్మశరీరంగా చెప్పబడుతాయి. 


వేదాంతసారః 35 


వి।వాక్కు మొదలైన కర్మేంద్రియాలు ఆకాశాది సూక్ష్మ్యృభూతాల వివిక్త 
(విడివిడిగా) రజోభాగంనుండి ఏర్పడినాయి. (ప్రాణాదులు > 
రజోగుణాంశాలవలన ఏర్పడినాయి. కేవల కర్ళేంద్రియాలకు కియాశీలత లేదు. 
(ప్రాణాదులతో కలవటం వల్లనే వాటికి క్రియాశక్తి చేకూరుతుంది. విజ్ఞానమయ, 
మనోమయ, (ప్రాణమయకోశాలకి వరుసగా జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, (క్రియాశక్తి 
అవి మూడుశక్తులు ఉన్నాయి. జ్ఞానశక్తి ఉండటంచేత విజ్ఞానమయానికి 
5९) ९८०००२०, ఇచ్చా శక్తి ఉండటంచేత మనోమయానికి కరణరూపం 
ఏర్పడినాయి. ప్రాణమయానికి క్రియాశక్తి ఉండటంచేత కార్యరూపం ఏర్పడింది. 
ఈ విధంగా అవిచేసే పనిని బట్టి ఆయా కోశాలు వర్గీకరణ జరిగింది. అదే 
విషయం ఈ (క్రింద చెప్పబడింది. 

“విజ్ఞానమయస్య తు కర్భత్వముపపాదితం, మనోమయస్య కరణత్వం 
వివేకసాధనత్వాత్‌, ప్రాణమయస్య కార్యరూపం యుక్తమ్‌”. 

ఈ విధంగా అవయవాలను గూర్చి చెప్పి, “ఏతత్మోశత్రయం rian ` అని 
అవయవి ఐన సూక్ష్మశరీరం ఎలా ఏర్పడిందో చెప్పాడు. 


మూ అత్రాప్యభఖిల సూక్ష్మ శరీరమే కబుద్ధివిషయతయా వనవజ్ఞలాశయవద్వా 
సమష్టిరనేకబుద్ధివిషయతయా వృక్షవజ్ఞలవద్వా వ్యష్టిరపి భవతి. 
ఏతత్సమష్య్యుపహాతం చైతన్యం సూ[త్రాత్మా, హిరణ్యగర్భః, 
ప్రాణశ్న్చేత్యుచ్యతే, సర్వత్రానుస్యూతత్వాత్‌ జ్ఞా నే చ్చాక్రియాశక్తి 
వదుపహితత్వాచ్చ, అస్యైషా సమష్టిః స్టూల ప్రపజ్బాపేక్షయా 
నూక్షుత్వాత్సూాళ్ముళరీరం విజ్ఞానమయాదికోశ త్రయం 
జా(గద్వాసనామయత్వాత్స్వ్వప్నోూ త ఏవ స్థూల ప్రపణ్బలయస్థానమితి 
చోచ్యతే. 

అను.వా।। ఇక్కడకూడా సమస్తసూక్ట్మశరీరాలను ఒకే సముదాయంగా 
(గ్రహించినపుడు వనంవలె, జలాశయంవలె “సమష్టి? రూపంగానూ, 
అనేకంగా గ్రహించనపుడు వృక్షంవలె, జలం వలె “వ్యష్టి? రూపంగానూ 


36 వేదాంతసారః 


వ్యవహరించబడుతుంది. “సమష్టి” చేత కప్పివేయబడిన చైతన్యమే 
సూ(త్రాత్మ అనీ, హిరణ్యగర్భుడనీ, ప్రాణము అనీ చెప్పబడుతూంది. 
ఇలా పిలువబడటానికి కారణం ఈ చైతన్యం అనుస్యూతంగా అంతటా 
ఉండటం, జ్ఞానశక్తి, క్రియాశక్తులుకల వాటిచేత కప్పివేయబడి 
ఉండటం. స్థూలప్రపంచం కంటి యీ సమష్టి సూక్ష్మృమైంది కనుక 
సూక్ష్మశరీరం అనీ, విజ్ఞానము, మనోమయ, ప్రాణయకోశత్రయము 
అనీ చెప్పబడుతుంది. అంతేగాక జాగ్రదవస్థలోని వాసనలతో కూడి 
యుండటంచేత 86 'స్వప్పంి” అనీ, అందుచేతనే స్థూలప్రపంచం యొక్క 
లయస్థానమనీ చెప్పబడుతూంది. 


2)॥ ఇంతకుమునుపు అజ్ఞానం యొక్క సమష్టివ్యష్టిలను గూర్చి వివరించడం 
జరిగింది. అజ్ఞానానికి వలెనే యీ సూక్ష్మశరీరం కూడా సమష్టి, వ్యష్టి అని 
రెండు విధాలు. సూక్ష్మశరీరసముదాయం ఒక్కటే అనే విషయం బుద్దిగ్రాహ్యమైతే 
అది 224 ५००० ०, జ్ఞాన(క్రి ८४००२०७९ కూడియున్న న మలమ్షి 
ప్రాణేంద్రియసముదాయంతో కూడినది. ఇది సమష్టిలింగశరీరం. దీనిచేత 
ఆవరించబడిన చైతన్యం జ్ఞానశక్తి ప్రాధాన్యం కలిగినదై “హిరణ్యగర్భు' డనీ, 
క్రియాశక్తిప్రాధాన్యం వల్ల “ప్రాణుడనీ వ్యవహిరించబడుతూంది. 


మాలలోని పుష్పాలన్నింటిలోనూ సూత్రం (దారం) ఎలా అనుస్యూతంగా 
ఉంటుందో అదే విధంగా సమష్టిబైతన్యం ప్రతిసూక్ష్మశరీరంలోని ఆత్మచైతన్యంలో 
అనుస్యూతంగా ఉంటుంది. అందుచేతనే యీ చైతన్యం సూ(త్రాత్మగా 
వ్యవహరించబడుతుంది. సమష్టిరూపమైన ఉపాధియొక్క గర్భంలో ఉన్న యీ 
చైతన్యం హిరణ్యం (బంగారం) లా 5०८०७०१ ఉంటుంది. కాబట్టి 
హిరణ్యగర్శుడని వ్యవహరించబడుతుంది. సమష్టిరూపమైన సూక్ష్మశరీరంచేత 
కప్పివేయబడిన ఆత్మచైతన్యం ప్రాణం అని వ్యవహించబడటానికి కారణం ఆ 
శరీరంలో ప్రాణానికి ప్రాధాన్యం ఉండటమే. ఈ సూక్ష్మశరీరం జాగ్రదవస్థలోని 
అనుభవాల వాసనలతో కూడినది కాబట్టీ “స్వప్నం” అని వ్యవహరించబడుతూంది. 
ఇది స్థూలప్రపంచానికి లయన్థానం. 


వేదాంతసారః 37 


మూ ఏతద్వష్య్యపహాతం చైతన్యం తైజసో భవతి తేజోమయాంతః 
కరణోపహితత్వాక్‌. అస్యాపీయం వ్యష్టిః స్ఫూలశరీరాపేక్షయా 
సూక్ష్మత్వాదితి హేతోరేవ సూక్ష్మశరీరం విజ్ఞానమయాదికో శత్రయం 
జా(గద్వాసనామయత్వాత్స్వప్నో9 త ఏవ స్టూలశరీరలయస్థానమితి 
చోచ్యతే. 


అను.వా॥ తేజోమయమైన అంతఃకరణంచేత ఆవరించబడటంచేత యీ “వ్యష్టి 
చేత ఆవరించబడిన చైతన్యాన్ని ‘తైజసిమని వ్యవహరించబడుతుంది. 
2200" యొక్క యీ వ్యష్టి స్టూలశరీరంకంటె సూక్ష్మ్యమయినది. 
అందుచేత ఇది సూక్ట్మశరీరమని విలువబడుతుంది. ఇది 
విజ్ఞానమయాదికోశాలతో కూడుకొన్నది కాబట్టి విజ్ఞానమయాది 
కోశత్రయం అనీ, జాగ్రదవస్థలోని అనుభవాల సంస్మారాలను కలిగి 
ఉండటంచేత, 23९०) మనీ, అందుచేతనే స్ఫ్టూలశరీరాలకు 
లయస్థానమనీ చెప్పబడుతుంది. 


नभा సమష్టివ్యష్ణులకు గల భేదమే వాటిచేత ఆవపించబడిన చైతన్వాలు 
భిన్నంగా కనపడడానికి కారణం. 


(~न చైతన్యం వ్యష్టుపహితచైతన్యం 
సూత్రాత్మ, హిరణ్యగర్భుడు, ప్రాణం | _ తైజసుడు 


స్థూల (ప్రపంచంకంటె సూక్ష్మం 


సూలశరీరంకంటె సూక్ష్మం 


® 


స్తూలప్రపంచలయస్తానం సూలశరీరలయసానం 
® ® ® ® 


మిగిలిన విజ్ఞానమయాదికోశత్రం మొదలైనవి రెంటికీ సామాన్యమే. 
మూ॥ ఏతౌ సూత్రాత్మ్యతైజసౌ తదానీం మనోవృత్తిభిః సూక్ష్మవిషయాననుభవతః 
“ప్రవివిక్తభుక్తెజస” ఇత్యాది (శ్రుతేః. అ(్రాపి సమష్టివ్యష్టోస్తదుపహిత 
నా(తాత్మతైజన యోర్వనవృక్షవత్సద వచ్చి న్నాకాశవచ్చ 


38 వేదాంతసారః 


జలాశయజలవతృద్గ త(వ తిబిమ్బాకా శవచ్చా భోదః. ఏవం 


సూక్ష్మశరీ రో త్సత్తిః. 


అను.వాఈ సూ[త్రాత్మతైజసులిరువురూ ఆ సమయంలో మనస్సుయొక్క 
వృత్తులద్వారా సూక్ష్మవిషయాలను అనుభవిస్తారు. “ప్రవివిక్తభుక్‌ తైజస® అని 
శ్రుతివాక్యం. అనగా తైజసుడు సూక్ష్మృవిషయాలను అనుభవిస్తాడు. 
అని అర్థం. ఇక్కడ కూడా యీ సమష్మివ్యష్ణులకూ, వాటిచేత 
ఆవరించబడిన సూత్రాత్మతైెజసులకూ అభేదమే. వన, వృక్షములకూ, 
వనావచ్చిన్న్య వృక్షావచ్చిన్నాకాశాలకూ ఎలా ఖేదం లేదో, జలాశయ, 
జలాలకు, వాటియందు (ప్రతిబింబించే ఆకాశాలకూ ఎలా భేదం లేదో 
అలాంటి అభేదభావమే సూ(త్రాత్మ తైజసులకు ఉంటుంది. 


వి ఇక్కడ ఈ ఉపహితచైతన్యాన్ని గూర్చి స్పష్టమైన అవగాహన కొరకై 


కొన్ని అంశాలు యీ క్రింది ఇవ్వబడినాయి. 
1. అజ్ఞానసమష్టిచేత ఉపహితమైన చైతన్యం 
sy టె =" न 


2, అజ్ఞాన వ్యష్టిచేత ఉపహితమైన చైతన్యం 


९> a 


4 
5. సూక్ష్మశరీరసమష్టిచేత ఉపహితమైన చైతన్యం 
6. సూక్ష్మశరీరవ్యష్టిచేత ఉపహితమైన చైతన్వం 


ఎ [१ 


- ఈశ్వరుడు 

= ప్రాజ్ఞుడు 

- జగత్రళయము 

- నిద్ర 

~ సూత్రాత్మ 

~ తైజసుడు 

సూత్రాత్మస్వప్నము 

ప్రళయానికీ సృష్టికీ 
మధ్యదశ 

-సుషుప్తి జాగరణలకి 
మధ్యదశ 


వేదాంతసారః 39 
స్వప్నానికీ, సుషుప్తికీ గల భేదం 
== > సుషుప్తి 


జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు లయం 
చెందుతాయి. అంతఃకరణంమా([త్రం 
క్రియాత్మకంగా ఉంటుంది. 
స్వప్నంలో అంతఃకరణవృత్తి ద్వారా 
2००2 ०१०४००९ అనుబవం 
ఉంటుంది. 


జ్ఞానేం(ద్రియ, కర్మేందియాంతః 
కరణముల లయము (పనిచేయవు). 
అవిద్య మాత్రమే (క్రియాత్మకమై 
ఉంటుంది. 

సుషప్తియుందుం అవిద్యావృత్తిచేత 
ఆనందము మరియు అజ్ఞానంయిక్క 
అనుభవం ఉంటుంది. 


మూ॥ స్థూలభూతాని తు పళ్చీకృతాని, పజ్చీకరణం త్వాకాశాది పజ్బస్వేకైకం 


ద్విధా నమం విభజ్య 


తేషు దశను कर? ० 


ప్రాథమికాన్సజ్బభాగాన్రత్యేకం చతుర్థా సమం విభజ్య తేషాం చతుర్ణాం 
భాగానాం స్వస్వ ద్వితీయార్థభా గపరిత్యాగేన భాగాన్తరేషు సంయోజనమ్‌. 


తదుక్తమ్‌ - 


ద్విధా విధాయ చైకైకం చతుర్థా (ప్రథమం పునః। 


స్వస్వేతర ద్వితీయాంశైర్యో జనాత్సజ్బ పజ్బు ॐ॥ ఇతి 


అను. వా॥ స్థూలభూతములైతే పంచీకృతాలు. పంచీకరణం అనగా మొదటగా 
ఆకాశం, వాయువు, అగ్ని జలం, భూమి - ఈ ఐదింటినీ ఒక్కొక్క 
దాన్ని రెండు సమభాగాలుగా చేయాలి. అలా పది సగభాగాలు 
ఏర్పడతాయి. వాటిలో ప్రతి ఒక్కదానిలో రెండవసగం వదిలేసి, మొదటి 
సగభాగాన్ని తీసుకొని ఒక్కొక్కదాన్నీ నాలుగేసి సమభాగాలుగా చేయాలి. 
అలా చేసిన నాలుగు భాగాలను తన దాంతో తప్ప మిగిలిన నాలుగు 
సగభాగాలతోనూ కలిపివేయాలి. ఇదే పంచీకరణం. ఈ విషయాన్నే 
పై శ్లోకం తెలయజేసూంది. పట్టిక ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. 


40 వేదాంతసార 
భూతాలు 

ఆకాశం వాయువు प ఆపస్‌ పృథివి 

1 mh (11 
ea ఖ ita क 1 ఛ hed [न ఠ 
TTT] TTT] [TT] 
క్క ननन గ్గ प 190, చ్చ చ చ २, 2, ९२, 8, 2, = €| ९, €, ९, 
ఇప్పుడు ఖ+గ +य + +ట గ ఆకాశము + ఇతర భూతాల అంశాలు 


ఘ+క + +జ +€, = వాయువు + ఇతర భూతాల అంశాలు 
చ+గ + +జ +ట, = తేజస్సు + ఇతర భూతాల అంశాలు 
तप + +చ,+జ +ట, = ఆపస్సు + ఇతర భూతాల అంశాలు 


ఠ+గ + | +జ +ట, = పృథివి + ఇతర భూతాల అంశాలు 


ఈ విధంగా ఒక్కో భూతంలో సగభాగం స్వతత్వం, మిగిలిన సగభాగంలో 
ఇతరభూతాల అంశాలు ఉంటాయి. ఇది పంచీకరణం. ఈ పంచీకరణం వలన 
ఏర్పడిన ఆకాశాదిభూతాలు స్టూలభూతాలు అనబడతాయి. 


వి॥। అజ్ఞానోపహితచైతన్యంనుండి ९०८०6 (25०0? ఉత్పన్నమైన 
భూతాలు సూక్ష్మ్యభూతాలు. వీటి ఉత్పత్తి మొదట ఆకాశం, తరువాత వాయువు 
ఇలా క్రమంలో జరుగుతుంది. వీటిలో తమతత్వమే పూర్తిగా ఉంటుంది. ఇతర 
భూతాలఅంశలు ఏమాత్రం ఉండవు. పంచీకరణం జరిగిన తరువాతనే అవి 


మూ॥ 


అస్యాప్రామాణ్యం నాశజ్యనీయం (8 >) 2५९०० (శ్రుతేః 
పజ్బీకరణస్యాప్యుపలక్షణత్వాత్‌. పజ్బానాం పజ్బాత్మకత్వే సమానే 
०2 తేషు చ. 'వైశేష్యాత్తద్వాదస్తద్వాది ఇతి న్యాయేనాకాశాదివ్యపదేశః 
నమృవతి. తదానీమాకాశే रष భివ్యజ్యతే వాయరౌ 
శబ్దస్పర్శరూపరసగన్గాశ్చ. 15 


వేదాంతసారః 41 


అను.వా॥ ఈ పంచీకరణాన్ని గూర్చి శ్రుతివాక్యాలేమీ చెప్పటం లేదు. కాబట్టి 


దీనికి ప్రమాణం లేదు. ఇది అప్రామాణికం అని సందేహించకూడదు. 
ఎందుచేతనంటే (శ్రుతిలో పంచీకరణాన్ని గూర్చి చెప్పకపోయినా 
“తివృత్మరణ' ప్రక్రియ చెప్పబడింది. దాని ఆధారంగా ఉపలక్షణద్వారా 
పంచీకరణానికే ఈ ప్రక్రియ అన్వయిస్తుంది. బదుభూతాల్లోనూ (ప్రతి 
ఒక్కదానిలో 24९४९०8 కలిపి పంచభూతాలతత్త్వ్వం ఉన్నప్పటికీ 
ఆయాభూతాల్లోనూ (ప్రతి ఒక్కదానిలో ९९४९०८० కలిపి 
పంచభూతాలతత్తం ఉన్నప్పటికీ ఆయాభూతాల్లో ఉన్న అధికాంశాన్ని 
బట్టి ఆయాపేర్లతో వ్యవహరించబడుతుంది. అర్థభాగం ఆకాశం ఉంటే 
ఆకాశం అనీ, ఇలాగే తక్కిన భూతాలు వాయు’ మొదలైన పేర్లతో 
పిలువబడతాయి. ఈ పంచీకరణం తర్వాత ఆకాశంలో శబ్దగుణం 
అభివ్యక్తవవుతుంది. వాయువునందు శబ్ద, స్పర్శ, రూప, రసాలూ, 
పృధిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అభివ్యక్తమౌతాయి. 


వి త్రివృత్మరణాన్ని గూర్చి ఛాందోగ్య ఉపనిషత్‌లో (6-3-2,3) ఇలా 


వ 2० చబడింది. 


క్ష 


“సేయం దేవతైక్షత హన్లాహమిమాస్తిస్రో, దేవతా అనేన- 


జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి తాసాం (త్రివృతం 
త్రివృతమేకైకాం కరవాణి” - 

ఇతీక్రిత్వా సా సదాఖ్యా దేవతా (తీవృతం 

తివృతం త్రిరూపా త్రిరూపామకరోతృతవతీతి తీవృత్మరణ[శ్రుతిః 


“ఆ ఈ దేవత ఇలా అనుకొంది. నేను ఈ మూడు దేవతలయందు ఆత్మచేత 


ప్రవేశించి వీటియొక్క నామరూపాలు ఏర్పాటు చేస్తాను”. ఇలా అనుకొని 
సత్‌ అనబడే ఆ దేవత మూడింటినీ రెండు, రెండు భాగాలుగా విభజించి 
మూడు, మూడు రూపాలు గల్లిన దేవతలను సృజించింది. తేజస్సు, జలం, 
భూమి, ఈ మూడింటినీ (పంచీకరణంలో చూపినట్లుగా) మొదట ప్రతి ఒక్కదాన్నీ 


42 వేదాంతసారః 


రెండు సమభాగాలుగా విభజించి, దానిలోని ఒకభాగాన్ని మళ్లీ రెండుగా విభజించి 
మిగతా రెండు భూతాల అర్ధభాగంలో కలిపివేసింది. ఇదే త్రివృత్మృరణం. ఈ 
విధంగా మూడు భూతాలను గూర్చి అనుకొన్న దేవత పంచభూతాలను గూర్చి 
ఆలోచించినప్పుడు పంచీకరణంమా[త్రం ఎందుకు చేయదు? అందుచేత 
త్రివృత్మరణాన్ని బట్ట పంచీకరణం కూడా |ప్రామాణికమయినది అని చెప్పవచ్చు. 


ఇక పంచీకృతాలైన స్టూలభూతాల్లో ఆయా గుణాల అభివ్యక్తిని గూర్చి 
కూడా ఒక సందేహానికి అవకాశం ఉంది. అది - అన్ని - భూతాల్లోనూ 
యితర భూతాల భాగాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్నదానియందూ శబ్ద, స్పర్శమొదలైన 
ఐదు గుణాలూ అభివ్యక్తం కావాలి. కాని పైన చెప్పిన దాంట్లో ఉత్తరోత్తర 
గుణాల సంఖ్య పెరిగింది. అని సందేహం కలుగవచ్చు. దానికి సమాధానం 
ఉత్పత్తి క్రమంలో ఆకాశాదులు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. గుణాల 
అభివ్యక్తి విషయంలో పూర్వపూర్వం అంటే మొదట ఉన్నదాని గుణాలు తరువాతి 
దాంట్లో అభివ్యక్తమవడానికి ఆస్మారముంటుంది. కాని తరువాతి వాటినుంచి 
మొదటి వాటిలోకి వెళ్ళలేవు. ఈ రకంగా పంచభూతాల పంచీకరణం మరియు 
వాటి గుణనిర్ధారణా జరిగింది. 
మూ॥ ఏతేభ్యః పజ్బీకృతేభ్యో భూతేభ్యో భూర్భువః స్వర్శహరనస్తపః 
సత్యమి తే తన్నామకానామువర్యువరి విధద్యమానానామతల 
వితలసుతలరసాతల తలాతలమహాతలపాతాలనామకానామధోం ధో 
విద్యమానానాం లోకానాం [బి ०९} 4 తదన్తర్వార్తి 
చతుర్విధ న్యూలశరీరాణాని తదుచితానామన్నపానాదీనాం 
చోత్పత్తిర్భ వతి. చతుర్విధ శరీరాణి తుం జరాయుజాణ్ణ ॐ) జ్జ 
స్వేదజాఖ్యాని. జరాయుజాని జరాయుభ్యో జాతాని మనుష్యపశ్వాదీని, 
అబ్ఞిజాన్యణ్ణేభ్యో జాతాని పక్షిపన్నగాదీని. ఉద్భిజ్ఞాని భూమిముద్భిద్య 
జాతాని కక్షవృక్షాదీని. స్వేదజాని స్వేదేభ్యో జాతాని యూకామశకాదీని. 


అను.వా॥పంచీకృతములైన ఈ ఐడుస్థూలభూతములనుండి పైపైన ఉన్న భూలోకం, 
భువర్గ్లోకం, స్వర్గలోకం, మహల్లోకం, జనోలోకం, తపోలోకం, 


వేదాంతసారః 43 


సత్యలోకం, అనే ఏడు లోకాలు, క్రింది భాగంలో ఉండే అతలం, 
వితలం, సుతలం, రసాతలం, తలాతలం, మహాతలం, పాతాలం, 
అనే ఏడులోకాలూ, (బ్రహ్మాండమూ. దానిలో ఉండే నాలుగు విధాలైన 
స్టూలశరీరాలు - జరాయుజ, అండజ, ఉద్భిజ్ఞ, స్వేదజాలు- 
జరాయుజాలనగా గర్భాశయం నుండి మావితో ఉద్భవించినవి. ఉదా: 
మానవ, పశుశరీరాలు. అండజాలనగా మావితో (గుడ్లనుండి జన్మించిన 
పక్షి సర్పాదులు శరీరాలు. ఉద్భిజ్ఞాలు అనగా భూమిని చీల్చుకొని 
వచ్చిన కక్ష (డొంకలు,, వృక్షములు మొదలైనవి. స్వేదజాలు అనగా 
స్వేదము మరియు మలిన జలము నుండి పుట్టిన పేలు, దోమలు 
మొదలైనవి. 


వి॥ స్టూలభూతాలైన ఆకాశాదుల నుండి సమస్త సృష్టి ఎలా జరిగిందో 
పైన వర్ణించబడింది. ఆ వర్ణనానుసారం - 


ఏడు ఊర్థ్వలోకాలు “భూ మొదలైనవి సృజించబడినాయి. ఈ ఊర్థ్వలోకాలు 
ప్రాణులయొక్క కర్మజ్ఞానఫలభోగానికి స్థానాలు. వారి వారి కర్మలను బట్టి సైపై 
లోకాలకు వెళతారు. అని చెప్పబడే పై లోకాలు ఇవే. అదే విధంగా అధో 
లోకాలు ఏడు. “అతలి మొదలైనవి. ఇవి పాపకర్మల ఫలితాన్ని అనుభవించే 
స్థానాలు. ఈ పదునాల్గింటిలో భూలోకం మాత్రమే కర్మ భూమి. ఈ లోకంలోనే 
పుణ్య, పాపకర్మలు చేయడానికి అవకాశం ఉంది. ఈ పదునాల్లులోకాలు 
'లోకలోకి మనే పర్వతంచేత నాల్జువైపులా ఆవరించబడి ఉన్నాయి. ఆ 'లోకలోకి 
పర్వతంచుట్టూ “భూమి” ఉంది. ఆ ‘భూమి’ నలువైపులా సముద్రం ఉంది. 
ఇలా ఉన్న ఈ మొత్తం అంతా కలిసి బ్రహ్మాండం అవుతుంది. 


ఇదే విషయం - ఏత ఏవసన్యావరణభూత 'లోకాలోకి పర్వత, తద్భాహ్య 
పృథివీ. తద్భాహ్య సముదదైః సహితా బ్రహ్మాండమిత్యుచ్యతే” - అని చెప్పబడింది. 
ఇలాంటి వర్ణనే బృహదారణ్యక ఉపనిషత్తులో లభిస్తుంది. 


44 వేదాంతసారః 


“ద్వాతింశతం వై దేవరథాహ్నయో౭ యం లోకస్తం సమస్తం పృథివీ 
ద్విన్తావత్‌ పశ్యేతి, తాం సమస్తం పృథివీం ద్విస్తావత్సముదాః ऊद" 
(3-3-2) 
ముప్పది రెండు సూర్యగమనాలు (దేవరథాలు) కల్లినది ఒకలోకం. అనగా 
ఒకలోకాన్ని చుట్టటానికి ముప్పది రెండుసార్లు సూర్యుడు తిరగాలి. అలాంటి 
లోకాన్ని దాంతో రెండింతలు గల భూమి ఆవరించి ఉంది. ఆ భూమిని దాంతో 
రెండింతలు గల సము[(ధ్రం ఆవరించి ఉంది అని అర్థం. 


మూ॥ అట్రావి చతుర్విధసకలస్య్టూల శరీరమేకానే కబుద్ధి విషయతయా 
వనవజ్ఞలాశయవద్వా సమష్టిర్భక్షవజ్ఞలవద్వా వ్యష్టిరపి భవతి. 
ఏతత్సమమష్య్యువ హితం చైతన్యం వైశ్వానరో విరాడి త్యుచ్యతే 
సర్వనరాభిమానిత్వాద్వివిధం రాజమానత్వాచ్చ. అస్వైషా సమష్ట్టిః 
స్టూల శరీరమన్నవి కారత్వాదన్నమయకో ఈ స్టూలభోగాయతనత్వాచ్చ 
సూల శరీరం జా(గదితి చ వ్యపదిశ్యతే. 


అను.వా॥। ఈ స్టూలశరీరాలవిషయంలో కూడా సమష్టి, వ్యష్టి అని వ్యవహారం 
ఉంది. నాల్గువిధాలుగా చెప్పబడిన (ఉత్సన్నమయిన) సకల 
స్టూలశరీరాలూ ఒక్కటిగా బుద్ధిగోచరమైనప్పుడు వనంలాగా, 
జలాశయంలాగా సమష్టిరూపంలో చెప్పబడుతుంది. అనేకరకాలుగా 
బుద్ధిగోచరమైనపుడు ఈ స్టూల శరీరాలు వృక్షంలాగా, జలంలాగా 
వ్యష్టిగా చెప్పబడతాయి. వీటిలో మొదట చెప్పిన సమష్టిచేత 
కప్పివేయబడిన చైతన్యం “అందరు నరులూ నేనే” అనుకోవటంచేత 
'వైశ్వానరుడనీ వివిధ రూపాల్లో ప్రకాశించటంచేత “విరాట్‌ అని 
చెవ్పబడంతున్నాడు. ఈ బైశ్వానరంనికి ఉపాధిగా ఉన్న 
స్థూలశరీరాత్మకమైన సమష్టి అన్నంవలన ఏర్పడింది. కాబట్టీ, ఇది 
~+, చైతన్యాన్ని కవి ఉంచుతుంది. కాబట్టీ ఇది 
“అన్నమయకోసం” అయింది. స్థూలభోగానికి (అనుభవాలకు) నిలయం 


వేదాంతసారః 45 


అవటంచేత స్టూలశరీరంగానూ, భోగాలను అనుభవించగల్లిన దశ 
అనటంచేత స్టూలశరీరంగానూ, భోగాలను అనుభవించగల్లిన దశ 
అనటంచేత జా(గ్రదవస్థగానూ చెప్పబడింది. 


వి॥స్టూలశరీరాలు కంటికి కనిపించే ప్రమాణంలో ఉంటాయి. అందుచేతనే 
వీటిని స్థూలశరీరాలు అంటారు. వీటిని ఉత్పత్తి “అన్నం” అనగా తినే 
పదార్థాలవలన ఏర్పడుతుంది. 


“అన్నాద్భవన్తి భూతాని ........ ” అనే (శ్రుతివాక్యం అందరికీ తెలిసినదే. 
అన్నం యొక్క ప్రాధాన్యంవల్ల ఈ శరీరానికి “అన్నమయం” అనీ, ప్రాణాన్ని 
(చైతన్యాన్ని) కోశంలాగా లోపల దాచి ఉంచుతుంది, కనుక ఈ రెండు కారణాల 
వల్లా “అన్నమయకోశం” అనే పేరు వచ్చింది. ఈ శరీరంలో ఉన్న చైతన్యం 
శరీరాన్నే తానుగా భావిస్తాడు. అన్ని శరీరాల సమూహాన్ని తానుగా భావించే 
చైతన్యమే వైశ్వానరుడు. ఈ చైతన్యమే జగత్తుయొక్క వివిధ రూపాల్లో 
(ప్రకాశమానం అవుతుంది కనుకనే ఇదే “విరాట్‌. 
మూ॥ ఏతద్యష్ట్యుపహితం చైతన్యం “విశ్వ = సూక్ష్మశరీరాభిమాన 

మపరిత్యజ్య స్టూలశరీరాది ప్రవిష్టత్వాత్‌. అస్యాహ్యేషా వ్యష్టిః స్థూల 
శరీరమన్నవికారత్వాదేవ హేతోరన్నమయకోశో జాగ్రదితి చోచ్యతే. 
అను. వా॥। ఈ వ్యష్టిచేత ఆవరించబడిన చైతన్యాన్ని సూక్ష్మశరీరంనందలి 
అభిమానాన్ని వదలిపెట్టకుండానే స్ఫ్టూలశరీరాదుల్లో ప్రకాశిస్తుంది. 
అందుచేత ఈ చైతన్యం र्व అని అనబడుతుంది. ఈ చైతన్యానికి 
సూక్ష్మశరీరాల్లో అన్నింట్లోనూ అభిమానం ఉండటంచేత దీన్ని విశ్వ 
అంటారు. ఈ “విశ్వ అనే చైతన్యానికి ఉపాధి అయిన వ్యష్టిని 
९२७४०८० అనీ, అన్నంనుండి జన్మించినది కావటంచేత 
అన్నమయకోశమూ అనీ, 'జా(గత్‌ అని వ్యవహరిస్తారు. 


వి॥ కారణశరీరమైన సూక్ష్మశరీరం పట్ల అభిమానం వదలకుండానే చైతన్యం 
००६९८०९ ప్రవేశిస్తుంది. జీవుడనబడే చైతన్యానికి మూడురకాల ఉపాధులు 


46 వేదాంతసారః 


(ఆవరణలు) అని చెప్పవచ్చు. అవి - 1. సుషుప్తియందు బుద్ది మొదలైనవాటి 
సంస్కారంతో కూడిన “అజ్ఞానం? 2. స్వవ్నమునందు జాగ్రదవస్థలోని 
అనుభవాలవాసనలతో కూడిన లింగశరీరం. 3. జాగ్రదవన్థయందు 
సూక్ష్మశరీరంలో కలిపిన స్టూలశరీరం. ఈ సమష్టివ్యష్ణులకు పేరులోనే భేదం, 
తత్వంలో మాగత్రం అభేదం ఉంటుంది. 

సమష్టిచేత ఆవరించబడిన చైతన్యం వ్యష్టచేత ఆవరించబడిన చైతన్యం 


వనంవలె వృక్షంవలె 
జలాశయంవలె జలంవలె 
వైశ్వానరుడు, విరాట్‌ విశ్వ 

అన్నమయ కోశం అన్నమయ కోశం 
జా(గత్‌ జా(గత్‌ 


మూ॥ తదానిమేతౌ విశ్వవైశ్వానరౌ దిగ్వాతార్మవరుణాశ్విభిః క్రమాన్నియ స్రితేన 
శ్రోత్రాదీంద్రియపజ్బాకేన క్రమాచ్చబ్దస్పర్భ రూపరసగంధానగ్నీ 
న్లోపేన్టయమ ప్రజాపతిభిః క్రమాన్నియన్రితేన వాగాదీస్రియపజ్బుకేన 
క్రమాద్వచనాదానగమనవిసర్లానం శ్చగన్చచతుర్ముఖ శజ్యరాచ్యుతైః 
క్రమాన్నియన్రితేన మనోబుద్ధ్వహంకార చిత్తాభ్యేనాన్తరి న్దియచతు ష్మేణ 
క్రమాత్సజ్యల్పనిశ్చయావాజ్మార్య य ७००2) నర్వానేతాన్‌ 
స్థూలవిషయాననుభవతః “జాగరితస్థానో బహిః ప్రజ్ఞ ఇత్యాది (శ్రుతే 
అను.వా॥ జాగ్రవస్థలో నున్న ఈ వివ్వవైశ్వానరులిరువురూ స్థూల విషయాలను 
ఎలా అనుబ్లవిస్తారో పైన వివరించబడింది. ఈ 
విశ్వవైశ్వానరులిరుపులు దిక్‌, వాత, అర్క వరుణ, అశ్విని దేవతలచే 
క్రమంగా నియం(త్రించబడిన జ్ఞానేంద్రియాలు శ్రోత్ర, త్వక్‌ చక్లు, 
జిహ్మో ఘ్రూణేంద్రీయములైదింటిలో క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, 
రస, दण्ड, అగ్ని ఇంద్ర, ఉపేంద్ర, యమ, (ప్రజాపతులచే క్రమంగా 


వేదాంతసారః 47 


నియం|త్రించబడిన కర్మేంద్రియాలు వాక్‌, పాణి, పాద, పాయు, 
ఉపస్థలైదింటిలో క్రమంగా వచన, ఆదాన, గమన, విసర్గ, 
ఆనందాలనూ, చంధ్ర, చతుర్ముఖ, శంకర, అచ్యుతులచే క్రమంగా 
నియం(తించబడిన మనోబుద్ధ్యహంకారచిత్తములనే నాలుగు 
అంతరిం(ద్రియములతో క్రమంగా సంకల్ప నిశ్చయ, అహంకార, 
చైత్సాలనూ అన్నింటినీ అనుభవిస్తారు. ఈ విషయాన్ని “జాగరిత 
స్థానంలో వైశ్వానరుడు బహిర్ముఖమైన బుద్ధికలవాడై స్థూల విషయాలను 
అనుభవిస్తాడు” అని (శ్రుతివాత్యం తెలియజేస్తూంది. 
వి॥ స్టూలశరీరం ప్రత్యక్షంగా కన్పించేది, జాన, కర్మేంద్రియలాతో, అంతః 
కరణవృత్తులతో స్ఫ్థూలవిషయాలను అనుభవించేది కనుక ఆయా 
ఇం(దియాలను, వాటి అధిష్టానుదేవతలను గూర్చిపైన వివరంగా 
తెలియజేయబడింది. జ్ఞానేంద్రియాలనుగూర్చి కర్మేం[ద్రియాలను గూర్చి 
సూక్ష్మశరీరోత్పత్తి జరిగినప్పుడు స్థూల శరీరంలో ఆయా అవయవభాగాల్లో 
(ప్రవేశిస్తాయి. అవి క్రమంగా- 


శోత్రం - కర్ణఛిద్రంలోనూ, 

త్వక్‌ - చర్మం లోనూ, 

చక్షు - కళ్లలోనూ, 

రసన - జిహ్వాపైనా, 

ఘ్రాణ - నాసికా(గభాగంలో చేరిపోతాయి. 


జానేం[దియాలకూ, అవి ఉన్న అవయవస్థానాలకూ గల భేదం సామన్యా 
దృష్టికి తెలియకపోవచ్చు. కాని అతిసూక్ష్మమైన శాస్రాయమైన వివరణ ఇందులో 
ఉంది. ఉదాహరణకు కంటికి కనిపించే చెవి మొత్తం (శ్రవణేర్రదియం కాదు 
చెవిలోపల ఉండే “కర్ణవివరం'() మాఢత్రమే ఇం(దియం. అదే శబ్దాన్ని 
(గహిస్తుంది. ఇలాగే అన్ని ఇం[ద్రియాలను గూర్చిన వివరణ దర్శనశాస్తాల్లో 


లభిస్తుంది. 


48 వేదాంతసారః 


ఇదే విధంగా కర్మేంద్రియాలు ఐదు- 


వాక్‌ - కంఠం యొక్క ఉచ్చారణ స్థానంలోనూ, 
పాణి - చేతుల లోనూ, 

పాదం - =+ 

పాయువు - అపానమార్గం (గుదం) లోనూ, 

ఉపస్థ - జననేం[ద్రియంలోనూ ప్రవేశిస్తాయి. 


ఇదే విధంగా స్టూలశరీరభాగాల్లో (ప్రవేశించి భోగాలను అనుభవించడానికి 
శరీరానికి సహకరించే ఈ ఇం[ద్రియాలన్నింటికి అధిష్టానదేవతలున్నారు. ఒక్కొక్క 
దేవత इग ఇం(ద్రియాన్ని నియమిస్తూంటుంది. 


జ్ఞానేంద్రియాలు అధిష్టానదేవతలు 


శోత్ర - దిక్కులు 

త్వక్‌ క వాయువు 

చక్షు కా సూర్యుడు (అర్ముడు) 
జిహ్వా - వరుణుడు 

(ఘ్రాణ = అశ్వినీదేవతలు. 


శబ్దం దిక్కు” అనగా శూన్యంలోంచి పుడుతుంది. కావున దిక్కు 
అధిష్టానదేవత. స్పర్శ చర్మం ద్వారా తెలియజేయబడుతుంది. దీనికి అధిష్టానదేవత 
వాయువు. వెలుగులేకపోతే చూపులేదు. కనుక చక్షువునకు సూర్యుడు 
అధిష్టానదేవత. నాలుక రసాన్ని ఆస్వాదిస్తుంది. కనుక దీనికి అదిష్టాన దేవత 
వరుణుడు. ఘ్రాణేం[ద్రియానికి అశ్వినిదేవతలు శక్తినిస్తారు. అందుచేత వారు 
అధిష్టానదేవతలు. 


కర్మేంద్రియాలు - వాటి అధిష్టానదేవతలు క్రమంగా ఇలా వుంటారు. 


ఇం(దియం దేవత 
వాక్‌ - అగ్ని 
పాణి - ఇం(దుడు 


వేదాంతసారః 49 


పాదం - ఉపేం[ద్రుడు 
పాయువు - యముడు 
ఉపస్థ - ప్రజాపతి. 


అంతరిం[(ద్రియాలు అధిష్టానదేవతలు ఈ క్రింది క్రమంలో ఉంటారు. 
ఇంద్రియం (అంతఃకరణం) దేవత 


మనస్సు 3 చం(ద్రుడు 
బు ద్ధి - చతు ర్ముఖుడు 
అహంకారం - శంకరుడు 
చిత్తం - అచ్యుతు డు 


ఈ ఇం(ద్రియాలన్నింటిచేతా అనుభవించబడే విషయాలు - 

1. శోత్రం - శబ్దం, 2. త్వక్‌ - స్పర్శ, 8. చక్లుస్‌ - రూపం, 4. జిహ్వ 
- రసం, 5. ఘ్రాణం - గంధం (వాసన) 

ఇం(ద్రెయాలచేత చేయబడే పనులు - 

1. వాక్‌ - వచనం, 2. పాణి - ఇవ్వటం, తీసుకోవటం, 3. పాదం - 
గమనం, 4. పాయువు - విసరనం, 5. ఉపస్థ - ఆనందాన్ని అనుభవించటం. 

అంతరిం[ద్రియములు చేసే పనులను గూర్చి ఇదివరకే చర్చించబడింది. 

ఈ విధంగా స్టూలశరీరం బోగాలకు ఎలా ఆస్పదమైందో 
స్పష్టీకరించబడింది. ఈ జా(గ్రదవస్థకు ప్రాధాన్యం ఉంది. (ప్రమాతృప్రమాణ 
ప్రమేయవ్యవహారాలన్నీ సంభవించేవి ఈ దశలోనే. (ప్రమాణాలద్వారా అర్థాన్ని 
తెలుసుకొనేవాడు ప్రమాత. దేనిచేత తెలుసుకోనబడుతుందో అది ప్రమాణం. 
ఏదైతే తెలుసుకొనబడుతుందో అది ప్రమేయం. 
మూ॥ అటత్రాప్యనయోః స్టూలవ్యష్టిసమష్ట్యోస్తదుపహితవి శ్వవై శ్వానరయో శ్చ 

వనవృక్షవత్సద వచ్చి న్నాకా వచ్చ జలాశయ జలవత్తద్గత 


50 వేదాంతసారః 


ప్రతిబిమ్బాకాశవచ్చ పూర్వవదభేదః, ఏవం పజ్బీకృతపజ్బభూతేభ్యః 
స్టూల ప్రపజ్చోత్పత్తిః. 

అను.వా। ఇంతకుముందు చెప్పిన వనవృక్షాలకూ, వాటిచేత అవచ్చిన్నమైన 
ఆకాశాదులకూ, జలాశయజలాలకూ, వాటిలో (ప్రతిబింబించే 
ఆకాశాలకూ ఎలా అభేదం ఉందో (భేదంలేదో) అలాగే ఇక్కడ చెప్పబడిన 
స్థూలవ్యష్టి సమష్టులకూ, వాటిచేత ఆవరించబడిన విశ్వ వైశ్వానరులకూ 
కూడా భేదం లేదు. ఈ విధంగా పంచీకృతమైన పంచభూతాలనుండి 
స్టూలప్రపంచోత్పత్తి జరుగుతుంది. 

మూ॥ ఏతేషాం స్థూలసూక్ష్మకారణ ప్రపజ్బనామపి సమష్టిరేకో మహాన్రపజో 
భవతి యథావాన్తరవనానాం సమష్టిరేకం మహద్వనం భవతి యథా 
వాలి. వాన్రరజలాశయానాం సమష్టిరేకో మహాన్‌ జలాశయః. 
వతదుంవవహాతం వైశ్వానరాదీశ్వరవ ర్యన్తం చైతన్య 
మప్యవాన్రరవనావచ్చిన్నాకాళశవదవాన్రరజలాశయగత ప్రతిబిమ్బా 
కాశవచ్చైకమేవ. 


అను.వా॥కొన్ని వనాలు కలిపి ఒక సమష్టిరూపంలో మహావనం ఏర్పడినట్లుగా 
కొన్ని జలాశయాలు కలిసి మహాజలాశయం ఏర్పడినట్లుగా, ఈ స్థూల, 
సూక్ష్మ, కారణ ప్రపంచాలయొక్క సమష్టి ఒక మహాప్రపంచం అవుతుంది. 
ఈ స్థూల, సూక్ష్మ, కారణప్రపంచాల సమష్టిరూపమైన మహాప్రపంచం 
చేత ఆవరించబడిన చైతన్యం కూడా వైశ్వానరుని నుండి 
ఈశ్వరునివరకు అవాంతర (చిన్న పెద్ద) వనాలతో అవచ్చినమైన 
ఆకాంశంలా, అవాంతరజలాశయాల్లో ప్రతిబింబించే ఆకాశంలా 
ఒక్కటే. భీన్నంకాదు. 
వి॥ వృక్షాదుల ఉనికి మూడు విధాలుగా చెప్పవచ్చును. 1. ఒకే వృక్షం. 
2. కొన్ని వృక్షాల సముదాయమైన ఒక చిన్నవనం. 3. ఇలాంటివనాల యొక్క 
సముదాయమైన మహావనం. 


వేదాంతసారః 51 


ఇలాంటి लम జలం విషయంలో కూడా ఉంటుంది. అది 
1. బిందురూపమైన జలం, 2. చిన్నజలాశయంలోని జలం, 3. జలాశయాల 
సముదాయమైన మహాజలాశయం (సముద్రం). 


ఈ విధమైన దశలు ప్రపంచసృష్టికి ఉంటాయి. అవి 1. కారణ ప్రపంచమని 
చెప్పబడే అజ్ఞాన ప్రపంచం. 2. సూక్ష్మృభూతాలుగా చెప్పబడే సూక్ష్మ ప్రపంచం. 
3. స్థూలభూతాలు వాటియొక్క కార్యాలతో కూడిన స్థూల ప్రపంచం. వీటన్నింటి 
సమూహం ఒక మహాప్రపంచం. 


వృక్షం, వనం, మహావనం వీటిలో భేదం ఏమీలేదు. (అన్నింటిలో ఉండేది 
వృక్షము) అందుచేత వాటిచేత అవచ్చినమైన ఆకాశంలో కూడా భేదం లేదు. 
అన్నింటిలోనూ ఉండేది జలమే. భేదంలేదు. అలాగే వీటిలో (ప్రతిబింబించే 
ఆకాశం కూడా ఒక్కటే. 


ఇలాంటి అభేదమే కారణప్రపంచం, సూక్ష్మప్రపంచం, స్థూల ప్రపంచాల్లో 
ఉంది. వీటిచేత ఆవరించబడిన చైతన్యంలో కూడా ఏకత్వమే ఉంది. అందుచేత 
వీటిలోని చైతన్యాలుగా చెప్పబడే విశ్వ, తైజస, ప్రాజ్ఞ మరియు వైశ్వానరసూక్రాత్మ 
మరియు ఈశ్వరులందు కూడా ఖేదం లేదు. ఈ ఉపాధులన్నింటిచేత 
ఆవరించబడిన మహాచైతన్యం ఒక్కటే. 


మూ॥ ఆభ్యాం మహాప్రపంచతదుపహితచైతన్యాభ్యాం తప్తాయః పిణ్ణవదవివిక్తం 
సదనుపహితం చైతన్యం “సర్వం ఖల్విదం బ్రహ్మ” ఇతి వాక్యస్య 
వాచ్యం భవతి; వివిక్తం సల్లక్యమపి భవతి. ఏవం వస్తున్యవస్వారోపో9_ 
ధ్యారోపః సామాన్వేన ప్రదర్శితః. 

అను. వా॥ స్టూలసూక్ష్మకారణప్రపంచసముదాయరూపమైన మహా ప్రపంచం కంటే, 
దానిచేత ఆవరించబడిన చైతన్యం కంటె వేరుగాకనబడని విశుద్ధమైన 
అనుపహితచైతన్యం. “ఇది అంతయూ బ్రహ్మయే” అనే వాక్యంయొక్క 
వాచ్యార్థం అవుతుంది. అలాకాకుండా కేవల విశుద్ధచైతన్యాన్నే పరిగణిస్తే 
“ఇది అంతయూ బ్రహ్మయే” అనే వాక్యానికి లక్ష్యార్థం అవుతుంది. 


52 వేదాంతసారః 


ఈ విధంగా వస్తువుగాని దానిని (అవస్తువును) వస్తువునందు 


A < 


ఆరోపించటం అనే ఆధ్యారోపం సంక్తిప్తంగా చెప్పబడింది. 


వి।॥। ఇక్కడ వాచ్యార్థం అంటే ఏమిటో లక్ష్యార్థం అంటే ఏమిటో 
తెల్సుకోవాలి. ఒక వాక్యంలోని పదాలు పరస్పర అన్వయంలో అర్థాన్ని ఇస్తే 
అది వాక్యం యొక్క వాచ్యార్థం అవుతుంది. అలా కాకుండా ఒక వాక్యంలోని 
పదాలకు పరస్పరం అన్వయం కుదరక “అర్దం” గ్రహించడం సాధ్యం కానప్పుడు 
దాన్ని 'భాధి (ఆటంకం) అంటారు. అలా వాక్యంలోని పదాలతో అన్వయం 
కుదరనప్పుడు ఆ పదాల అర్థంతో సంబంధం ఉన్న మరో దానిని లక్ష్యంగా 
అర్థం చెపితే కుదిరే సందర్భంలో ఆయా అర్థం చెప్పుకోవచ్చు. దీన్నే లక్ష్యార్థం 
అంటారు. 

ఉదా: “గొడుగును ధరించిన వ్యక్తి వెళ్తున్నాడు” అనేవాక్యంలో అర్థం 
స్పష్టంగా ఉంది, అర్థం (గహించడంలో ఎలాంటి అసౌకర్యమూ లేదు. అదే 
“గొడుగు వస్తున్నది” అనే వాక్యంలో అచేతనమైన గొడుగు, గమన క్రియకూ 
పొత్తు కుదరక పోవటం వలన అర్థం కుదరదు. అలాంటప్పుడు గొడుగు 
నడిచి రాదు కాబట్టి దాన్ని ధరించిన వ్యక్తి నడచివస్తున్నాడు అని అర్థం గ్రహిస్తాం. 
ఈ విధంగా అనుకోవడానికి కారణం గొడుగు ఎవరో ధరిస్తే తప్ప కదల్లేదు 
అనే విషయం తెల్సి ఉండటం. ఇలా గొడుగు ద్వారా అక్కడ లేని వ్యక్తిని 
లక్ష్యంగా చేసుకొని చెప్పటమే లక్ష్యార్థం. 

చైతన్యం లేని గొడుగులో మనిషికి గల చైతన్యాన్ని ఆరోపించడం ‘గొడుగు 
నడుస్తూంది” అని చెప్పటంలో గల అంశం. దీన్నే “అధ్యారోపం” అంటారు. 
అలాగే “తప్త అయః పిండం” అన్నప్పుడు తాపానికి ఆశ్రయం అగ్ని, ఇనుపగోళం 
కాదు. కానీ వ్యవహారంలో “ఇనుపగోళం కాలుస్తుంది” అని చెప్తున్నాం. కాల్సే 
శక్తి గలది छि! మాత్రమే. అందుచేత అగ్నిత్వాన్ని ఇనుపగోళంలో ఆరోపించటం 
కూడా ఆ వస్తువునందు వస్వారోపమే. ఇదే విధంగా “సర్వం ఖల్విదం బ్రహ్మ” 
అన్నప్పుడు “ఇదంతయు (బ్రహ్మ అన్నది వాచ్యార్థం. అయితే (228 యొక్క 


వేదాంతసారః 53 


ఉద్దేశ్యం ఈ వాచ్యార్థం కాదు. దేని చేతా ఆవరించబడని విశుద్ధమైన చైతన్యం 
మా(త్రమే (బ్రహ్మ. ఈ అర్థం లక్షణ ద్వారా సిద్దిస్తుంది. మహా(ప్రపంచంనందు 
(బ్రహ్మను ఆరోపించడం పైన చెప్పినట్టి ఆధ్యారోపం. 
ఈ విధంగా అధ్యారోపాన్ని గూర్చి సంక్తిప్తంగా తెలియజేసి తరువాత 
(బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించబోతున్నాడు. 
మూ॥ ఇదానీం ప్రత్యగాత్మనీదమిదమయమారోపయలతీతి విశేషత ఉచ్యతే. 
అతిప్రాకృతస్తు “అత్మా వై జాయతే పుత్రి” ఇత్యాది [శ్రుతేః స్వస్మిన్నివ 
స్వపుత్రేతపి పేమదర్శనాత్పుత్రే పుష్టే నష్టే చాహవేవ घूर 
నష్టశ్చేత్యాద్యనుభవాచ్చ పుత్ర ఆత్టేతి వదతి. 
అను.వా॥। ఇప్పుడు ప్రత్యగాత్మయందు ఈ వ్యక్తి దీన్ని ఆరోపింపచేస్తున్నాడు అని 
విశేషోదాహరణలతో (ముందుముందు) నిరూపించబడుతుంది. అతి 
సామాన్యమానవుడు (అజ్ఞాని) అయితే “ఆత్మయే పుత్రునిగా జన్మిస్తుంది” 
అనే (శ్రుతివాక్యాన్ని విని తన పుత్రుడే తానుగా భావించుకొని, తనపట్ల 
తనకు ఎంత (పేమ ఉందో అంతటి (ప్రేమనూ పుత్రుని పట్ల కలిగి 
ఉంటాడు. అంతే కాదు పుత్రునికి పుష్టి (మంచి) కలిగితే తనకే పుష్టి 
కలిగినట్లూ, అతనికి నష్టం కలిగితే తనకే నష్టం కలిగినట్లూ భావిస్తాడు. 


&)॥ మోక్షం కావాలనుకునేవాడూ, వేదాంతవిద్యకు అధికారి అయిన 
పురుషుడు సంసారానలంలో సంతప్పుడై వేదాంతవేత్త అయిన గురువు దగ్గరికి 
వెళతాడు. గురువు అతనికి జీవ బ్రహ్మలయొక్క ఐక్యాన్ని అభేదాన్ని అధ్యారోపం, 
అపవాదం ఈ రెండింటిద్వారా వివరిస్తాడు. (అధ్యారోప అపవాదాల్ని గూర్చి 
మొదటే చెప్పబడింది). అచార్యుడు శిష్యుని మొదట సులభంగా అర్థమయ్యే 
ఉదాహరణల్ని చూపిస్తాడు. ఇదే సామాన్యంగా చెప్పటం. తర్వాత ఆ జీవ, 
(బ్రహ్మలను గూర్చి విశేషంగా వివరిస్తాడు. ఈ విధంగా ఇంతవరకూ సామాన్యంగా 
వివరించడం జరిగింది. సచ్చిదానందబ్రహ్మ, విశుద్ధచైతన్యం అద్వైతం (ఒకృటే) 
అనీ, అజ్ఞానంవల్లనే వేరువేరుగా కన్పిస్తున్నాయనీ, అందుచేతనే ఆ (బ్రహ్మలో 


54 వేదాంతసారః 


ఈశ్వర, జీవ, జగత్తులు చూపబడుతున్నాయని సోదావారణంగా 
వివరించబడింది. 


ఇక ముందు మానవుడు విశుద్ధచైతన్యమైన (బ్రహ్మనే కాదు, తనను తానే 
తెల్బుకోవటం లేదు అని వివరించబడుతుంది. తాను కాని పుత్రున్ని తానుగా 
భావించటం, అతని కష్టనష్టాలు తనవిగా భావించడం ఇవన్నీ అజ్ఞానంయొక్క 
ఫలితాలు అని తెలియజేయబడుతుంది. అసలు శరీరమే తాను కానప్పుడు 
ఇక తన పుత్రునికి సంబంధించినది తనవి అనుకోవటం ఎంత అవివేకం; 
అదే విశేషం ఇక్కడ చర్చించబడుతూంది. 


మూ॥ చార్వాకస్తు “స వా ఏష పురుషో౭న్నరసమయ” ఇత్యాది్రుతేః 
ప్రదీప్తగృ్భహాత్స్వపుత్రం పరిత్యజ్యాపి స్వస్య నిర్గమదర్శనాత్‌ స్ఫూలో త 
హం కృశోల హమిత్యాద్యనుభవాచ్చ సూల శరీరమాత్తేతి వదతి. 

అను.వా॥ ఇక్కడ చార్వకమతాన్ని పేరొనడం జరిగింది. చార్వాకుడు అయితే 
“అన్నరసమయుడు అని చెప్పబడిన ఆ పురుషుడు (ఆత్మ) ఇతడే, ఈ 
కనబడే స్థూలశరీరమే” అని (శ్రుతివాక్యానికి అర్ధం గ్రహించి శరీరంకన్నా 
భిన్నంగా ఆత్మలేదని భావిస్తాడు. కాలిపోతున్న ఇంటినుండి తన 
కుమారుణ్జి కూడా వదలివేసి తనను తాను రక్షించుకోవటానికి 
(మనుష్యుడు) ఇంటి నుండి బయటపడటం దీనికి దృష్టాంతం. అంతే 
కాకుండా “నేను లావుగా ఉన్నాను, నేను కృశించి ఉన్నాను అని 
“అహం” పదాన్ని శరీరంలో అన్వయించి చెప్పబడుతుంది. దీన్ని బట్టి 
కూడా శరీరమే ఆత్మ అని వారి సిద్ధాంతం. 


వి ఇహలోకజీవితాన్ని పరమార్థంగా భావిస్తారు చార్వాకులు, వారికి 
ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం. ఈ శరీరం ఉన్నంతవరకే ఆత్మ ఉంటుంది అని 
వారి విశ్వాసం. ఈ జన్మకు ముందు ఈ శరీరం లేదు. తరువాత జన్మంటూ 
ఉండబోదు అని వారి అభిప్రాయం. తల్లిదండ్రులు భుజించిన అన్నరసమే 
జన్మకు (శరీరోత్సత్తికి) కారణం. ఇలాంటి అభిప్రాయాలతో ఈ లోకంలో ఉన్న 


వేదాంతసారః 55 


సుఖమే సుఖమసీ, స్వర్గాదులు ఉండవనీ చార్వాకులు తమ సిద్ధాంతాల్ని 
(ప్రతిపాదించారు. 

ఈ చార్వాకమతట్రవర్రకుడు “బృహస్పతి” అని పరొనబడింది. 
“నిరంతరమూ కలహాలతో ఉండే దేవదానవుల్ని చూసి, శారీరకంగా 
బలవంతులైన దానవుల్లో అనాత్మవాదాన్ని వ్యాపింపజేయటానికి బృహస్పతి 
చార్వాకునిగా వారి మధ్యకు వెళ్లీ వర్తమానమే సత్యమని ఈ శరీరంకన్నా 
వేరొక ఆత్మ లేదని బోధించాడు. దానివలన దానవుల్లో అజ్ఞానం పెరిగింది. 
అందుచేతనే వారిని తమోగుణసంపన్నులుగా వర్ణిస్తారు.” అని చార్వాకులను 
గూర్చి చెప్పబడింది. 


ఇక్కడ నుండి (గ్రంథకారుడు వివిధమతాలను చెపుతున్నాడు. 


మూ॥ అపరశ్చార్వాకః “తేహ ప్రాణాణి ప్రజాపతిం పితరమేత్య (६०००००४ 
ఇత్యాదిశ్రుతేరిస్టియాణామభావే శరీరచలనాభావాత్‌ కాణోత_ హం 
బధిరోల హమిత్యాద్యనుభవాచ్చేన్టియాణ్యాత్మేతి వదతి. 


అను.వా॥“ఆ ప్రాణాలు తండ్రియెన ప్రజాపతిని చేరి ఇలా అన్నాయి” - అనే 
శ్రుతివాక్యాన్ని అనుసరించి ఇంద్రియాలు లేనిదే శరీరచలనం లేదు 
కనుక, నేను అంధుణ్జి. నేను చెవిటివాణ్భి అని అనుకోవటం చేత 
ఇంద్రియాలే ఆత్మ అని మరొక చార్వాకుడు అంటున్నాడు. 


వి॥ చార్వాకులలో గల మతభేదాల్ని సోదాహరణంగా వివరిస్తున్నాడు. 
ఇంతకు ముందు “శరీరమే ఆత్మ అని వాదాన్ని పేర్కొని ఇప్పుడు 'ఇంద్రియలే 
ఆత్మి అని చెప్పే మరొక వాదాన్ని వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పడానికై 
ఛాందోగ్య ఉపనిషత్తులోని (5-17) ఒక ఆఖ్యాయికలోని ఒక వాక్యాన్ని 
ఉదహరించాడు. “ప్రాణాః ........... ' ఇత్యాది అని ఈ కథ సంక్షిప్తంగా ఇలా 
ఉంది. 


ప్రాణేంద్రియాల్లో ముఖ్యమైన ప్రాణ, వాక్‌, చక్షు, శ్రోత్ర, మనస్సులకు 
తమలో ఎవరు గొప్ప అనే వివాదం బయలుదేరింది. ప్రతి ఇంద్రియమూ 


56 వేదాంతసారః 


'నేనంటే నేను గొప్ప అని వాదించింది. చివరికి తమలో ఎవరు గొప్పో 
తెలుసుకోవడానికి తమను సృష్టించిన ప్రజాపతి వద్దకు బయలుదేరాయి. 
వాటిన్నింటి వాదాలు విన్న ప్రజాపతి తన అభిప్రాయం ఇది అని చెప్పకుండా 
వాటితో “మీలో మీరే మీ మీ ప్రాధాన్యాన్ని పరీక్షించుకొనండి, ఎవరు శరీరాన్ని 
వదలివేస్తే శరీరం అస్పృశ్యం, నిశ్చేతనం అవుతుందో ఏవరు లేకుంటే శరీరం 
పనికిరాకుండా పోతుందో వారిదే ప్రాధాన్యం” అని చెప్పాడు. దాంతో ప్రతి 
ఇం(ద్రియమూ తన ప్రాధాన్యాన్ని నిరూపించుకోవడానికై శరీరాన్ని వదలి 
బయటకు వచ్చి పరీక్రించుకున్నాయి. ఆ ప్రయత్నంలో మొదట వాక్కు శరీరాన్ని 
వదలి వచ్చేసింది. వాక్కు లేకపోయినా శరీరం స్వస్థంగానే ఉండి ఆ మనిషి 
జీవితం యథాపూర్వంగా నడుసోంది. అలాగే చక్షుస్సు, శోత్రం, మనస్సు 
ఒకటొకటిగా బయటకు వచ్చి శరీరాన్ని పరీక్షించాయి. శరీరం ఆయా 
ఇం(ద్రియాలు లేకపోయినా స్వస్థంగానే వుంది. చివరికి ప్రాణం” బయటకు 
రావాలని అనుకొంది. (ప్రాణం బయలుదేరగానే మిగతా ఇంద్రియాలకు లోపల 
ఉండడం సాధ్యం కాలేదు. అశ్వాన్ని అధిరోహించిన పురుషుని చేతిలో కొరడాతో 
దెబ్బలుతిన్న ఆశ్వం పరుగెత్తడం ప్రారంభిస్తేదాని కట్లు ఎలా విడిపోతాయో 
ప్రాణం ముందుకు కదలగానే ఇంద్రియాలు వాటంతటవే వదిలిపోవాల్సిన 
పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ ఇంద్రియాలు ప్రాణంయొక్క మహత్తాన్ని 
అంగీకరించాయి”. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే ఇంద్రియాలు లేకపోతే శరీరం 
పనిచేయలేదు. అందుచేత ఇంద్రియాలే చేతనం అనగా ఆత్మ అని పై చార్వాకుని 
మతం. 


మూ॥ అపరశ్చార్వాకః “అన్యోత న్తర ఆత్మా ప్రాణమయ” ఇత్యాది[(శ్రుతేః 
ప్రాణాభావ ఇగన్దియాదిచలనాయోగాద శనాయావానవాం 
పిపాసావానిత్యాద్యనుభావాచ్చ ప్రాణ ఆత్మేతి వదతి. 

అను.వా॥“లోపల ఉండే ప్రాణమయమైన ఆత్మ వేరు” అనే (శ్రుతివాక్యాన్ని 
(ప్రమాణంగా తీసికొని ప్రాణమే ఆత్మి అని మరొక చార్వాకమతం. 


వేదాంతసారః 57 


ప్రాణం లేనపుడు ఇంద్రియాల్లో చలనం లేకపోవటం, ప్రాణం ఉన్నప్పుడే 
నాకు ఆకలిగా ఉంది. నాకు దప్పికగా ఉంది. అనే అనుభవం కలుగటం 
వీటన్నింటిని బట్టి ప్రాణమే ఆత్మ అని వీరి మతం. 


2॥ “అన్యోత న్తర.............. ” అనే వాక్యం తైత్తిరీయ ఉపనిషత్తులోనిది 
(బ్రహ్మానందవల్లి -1), మొదలి అనువాకంలో అన్నరసమయమైన స్టూలశరీరాన్ని 
పురుషునియొక్క ఆత్మగా తెలిపి, అటుపిమ్మట రెండవ అనువాకంలో 
అన్నరసమయశరీరానికి భిన్నమైన, అంతకన్నా లోపలిభాగంలో ఉండే “ప్రాణ్నాని” 
పురుషునియొక్క ఆత్మ అని “తస్మాద్‌ ఏతస్మాదన్నరసమయాత్‌ అన్యోత న్తర 
ఆత్మా ప్రాణమయ” అనే వాక్యంలో చెప్పాడు. ఈ వాక్యమే చార్వాకులయొక్క 
“ప్రాణమే ఆత్మ” అనే సిద్ధాంతానికి ఆధారం అని గ్రంథాకారుని అభిప్రాయం. 


ఆకలి, దప్పికలు అనేవి ప్రాణానికి సంబంధించినవి. సరియిన ఆహారాదులు 
అందనప్పుడు ప్రాణం దుర్పలమైపోతుంది. అయితే మనుష్యుడు “నేను 


క్షుదాపీడితుడను, నేను పిపాసార్తుడను” అని “అహం-ఆత్మనే” పీడితుడుగా 


భావిస్తున్నాడు. అందుచేత ఆకలి, దప్పికలచే పీడించబడే “ప్రాణమే ఆత్మ” 
అని భావించబడింది. 


మూ॥ బౌద్ధస్తు “అన్యోఠ న్రరఆత్మా విజ్ఞానమయ” ఇత్యాది[శ్రుతేః కర్తుర భావే 
కరణస్య శక్ష్యభావాదహం కర్తాహం భోక్తేత్యాదనుభవాచ్చ బుద్ధిరాత్మేతి 
వదతి. 


అను.వా। 'బౌద్దమతానుయాయి “అంతర్వర్తి (లోపలఉండే) అయిన విజ్ఞానమయమే 
ఆత్మ” అని అంటాడు. ఇంతకు ముందు పేర్కొనబడిన అన్నమయ, 
ప్రాణమయాలకన్నా అంతర్భాగంలో ఉంటుంది ఈ జ్ఞానమయము. 
ఆ విధంగా ఉండటంచేతా, కర్తలేకుంటే కరణం చేసేదంటూ ఏమి 
ఉండదు. కనుక, నేను కర్తను, నేను భోక్తను అని బుద్ధికి కలిగే 
అనుభవాలను బట్టి “బుద్ధి అనగా విజ్ఞానమయమే ఆత్మ అని ఈ 
మతం చెపూూంది. 


58 వేదాంతసారః 


వ॥ ఏదైనా పనిచేయాల్ని ఉన్నప్పుడు నిశ్చయించే శక్తి బుద్ధికే గలదని 
ఇంతకుముందు తెలుపబడింది. బుద్ధివల్లనే పనులు జరుగుతాయి. కాబట్టి 
బుద్ధి కర్త. కర్తలేకపోతే కరణం సాధనం ఏమి చేయలేదు. కట్టెలు కొట్టేవాడి 
ప్రక్మనే గొడ్డలి ఉన్నా కట్టెలు కొట్టాలనే బుద్ధి, ఆలోచనలేకపోతే గొడ్డలి తానుగా 
ఏమి చేయలేదు. అందుచేత 'బుద్ది'కి ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అలాగే 
'నేను చేస్తున్నాను’, నేను అనుభవిస్తున్నాను’ అనే భావాలు నాలో అనే “అహం- 
ఆత్మలో భావించబడుతున్నాయి. ఇవి బుద్ధియొక్క (బుద్ధికితోచే) భావాలు 
వీటిని బట్టిచూస్తే “బుద్ధియే ఆత్మ అసీ బౌద్ధుల సిద్ధాంతం. 
మూ॥ ప్రాభాకరతార్మికౌ తు “అన్యోత నర ఆత్మా౭ నన్గమయ” ఇత్యాది 

(न లయదర్శనాదవాముజ్లో 9_ 
హమజ్ఞానీత్యాద్యనుభవాచ్చాజ్ఞానమాత్తేతి వదతః. 


అను.వా॥ ప్రాభాకరమీమాంసకులు మరియు తార్శ్మికులు “అంతరంగా ఉండే 
ఆనందమయమే ఆత్మ” అనే [శ్రుతి వాక్యాల్ని అన్వయించుకొని, బుద్ది 
మొదలైనవి అజ్ఞానంలో లయ చెందటంచేత, నేను అజ్ఞాడను”, నేను 
అజ్ఞానిని' అనే అనుభవాలచేత “అజ్ఞానమే ఆత్మ అని చెబుతారు. 


వి మీమాంసాదర్శనంలో రెండు మతాలున్నాయి. ఒకటి కుమారిలభట్టు 
ప్రతిపాదించినది. దీన్ని భాట్టమతం అంటారు. మరొకటి (ప్రభాకరుల 
ప్రతిపాదించినది. దీన్ని ప్రాభాకరమతం అంటారు. మూలసిద్దాంతం ఒక్కటే 
ఐనప్పటికీ అక్కడక్కడ గల చిన్న భేదాలతో ఈ రెండు శాఖలూ ఏర్పడినాయి. 
ఇక తర్శశా(సప్త్రం అనగా న్యాయవైశేషికుల శాస్తం. ప్రాభాకరుల అభిప్రాయం 
(ప్రకారం అజ్ఞానం ఆత్మ బుద్ది మొదలైనవి జ్ఞానభిన్నమైన ఆత్మయొక్క ధర్మా లు. 
ఆత్మ అజ్ఞాని అనడానికి తార్మాణం నేను అజ్ఞాడను, నేను అజ్ఞానిని' అనే 
అనుభవం. 


ప్రాభాకరులు మరియు తార్మికులు “ఆత్మ క్షణికము విజ్ఞానరూపమూ” 
అనే బౌద్దుల వాదాన్ని అంగీకరించరు. వారు జ్ఞానభిన్నమైనది ఆత్మ అని 


వేదాంతసారః 59 


అంగీకరిస్తారు. 'నాకేమి తెలియదు”, 'నేను అజ్ఞానిని” అనే భావనలు కలగడాన్ని 

బట్టి ఆత్మ “అజ్ఞాని” అని తెలుస్తూంది అని వీరి మతం. 

మూ॥ భాట్టస్తు “ప్రజ్ఞానఘన ఏవాననమయ” ఇత్యాది[శ్రుతేః సుషుప్తా ప్రకాశా 
ప్రకాశసద్భావాన్మామహం న జానామీత్యాద్యనుభవాచ్చాజ్ఞానోపహితం 
చైతన్యమాత్తేతి వదతి. 


అను.వా॥ బాట్టుడు (భాట్టసంప్రదాయానికి చెందినవాడు) అయితే “అజ్ఞానం చేత 
ఆవరించబడిన చైతన్యమే ఆత్మ అని అంటాడు. దీనికి ప్రమాణంగా 
'ప్రజ్ఞానఘనమే ఆనందమయం” అనే [శ్రుతివాక్యాన్ని చూపిస్తారు. 
అదీగాక సుషుప్తి అవస్థయందలి ప్రకాశంగాను, ప్రకాశం లేనిదిగానూ 
ఉండే స్థితిని బట్టి, “నన్ను నేను ఎరుగను” అని అనిపించే అనుభవాన్ని 
బట్టీ కూడా భాట్టులు పై మతాన్ని ప్రతిపాదించారు. 


వి భాట్టమతం ప్రకారం “అధికమైన జ్ఞానంయొక్క రాశియే 
ఆనందమయము”, అందుచేత “ఆనందమయమే” ఆత్మ అన్నట్లయితే అది 
ప్రకృష్ణమైన జ్ఞానరాశియే అని అర్థం. ఏ ప్రమాణాలూ పనిచేయని సుషుప్తి 
స్థితియందే ఈ (ప్రజ్ఞానఘనత్వం స్పష్టంగా అనుభవించబడుతుంది. సుఖంగా 
నిద్రించి మేల్కొన్న వ్యక్తి 'నేను సుఖంగా నిద్రించాను” అని అనుభూతి 
చెందుతాడు. సుషుప్తిదశలో “ఆత్మ యొక్క (ప్రకాశమే లేక పోయినటైతే అలాంటి 
అనుభవానికి ఆస్మారం లేదు. అయితే ఇలా అన్వయించడానికి కారణం 
ఇం[ద్రియమనస్సుల సంయోగం ద్వారా కల్లిన జ్ఞానం కాదు. నిద్రావస్థలో 
ఇం(ద్రియాలు పనిచేయవు. కాబట్టి ఈ అనుభూతికి కారణం ఆ సమయంలో 
ఆత్మలో ఉన్న ప్రకాశమే. అవిద్యకు ప్రకాశకత్వం లేదు కాబట్టీ ఆ సమయంలో 
చైతన్యమే ఆ ప్రకాశానికి కారణం. అయితే ఆ చైతన్యం అజ్ఞానోపహితం అని 
భాట్టులు ప్రతిపాదించారు. 
మూ॥ అపరో బౌద్ధః “అసదేవేదమగ్ర ఆసీత్‌” ఇత్యాది(శ్రుతేః సుషుప్తా 
సర్వాభావాదహం సుషుప్తా నాసమిత్యుర్ధితస్య స్వాభావపరామర్శ 
విషయానుభవాచ్చ శూన్యమాత్తేతి వదతి. 


60 వేదాంతసారః 


అను.వా॥మరొక బౌద్దుడు ఇలా అంటున్నాడు. “అసత్తుమాత్రమే మొదట 
ఉండినది” అనే [శ్రుతివాక్యాన్ననుసరించి మొదట ఏమీ లేదని అనగా 
'అసత్తు” మాత్రమే ఉందనీ, సుషుహష్య్యవస్థయందు ఏమీ ఉండకపోవటం 
చేతా, నిద్రనుండి లేచినవానికి నా ఉనికి నాకు తెలియదు (నేనులేను) 
అనిపించటంచేతా శూన్యమే ఆత్మ. ఈ విధంగా బౌద్ధమతంలో ఒక 
శాఖ అయిన శూన్యవాదం చెపూంది. 


వి॥ బౌద్ధమతంలో మాధ్యమికశాఖకు చెందినవారు శూన్యవాదులు. నామ, 
రూపాత్మకమైన ఈ జగత్తుయొక్క సృష్టికి ముందు ఏమీలేదని, ప్రత్యక్షంగా 
కనిపించేది ఏదీ నిజానికి లేదనీ అంతా శూన్యమేనని వీరి అభిప్రాయం. ఈ 
రకంగా ఆత్మయొక్క అస్తిత్వంలో కూడా (ప్రమాణం లేదనీ అది ద్రవ్యము కాదు. 
జ్ఞానాత్మక కాదు అని వీరి సిద్ధాంతం. 
మూ॥ ఏతేషాం పుత్రాధీనామనాత్మత్వముచ్యతే. ఏతైరతిప్రాకృతాదివాదిభిరుక్తేషు 
శ్రుతియుక్యనుభవాభాసేషు పూర్వపూర్వోక్త శుతియుక్త్యను 
భవాభాసానాముత్తరోత్తరశ్రుతియుక్యనుభావభా -సైరాత్మత్వభాధదర్శనా 
త్పుత్రాదీనామనాత్మత్వం స్పష్టమేవ. కిజ్బాు (ప్ర త్యగస్టూ 58० _ 
చక్షురప్రాణో౭ మనా అకర్తా చైతన్యం చిన్మాత్రం సదిత్యాది 
(ॐ బల(శ్రుతివిరోధాద స్య పుత్రాది శూన్య వర్యన్తస్య జడన్య 
చైతన్యబాన్సత్వేన భంటాదివదనిత్యత్వాద వాం (బహ్మౌతి 
విద్వదనుభవ(ప్రాబల్యాచ్చ తత్తచ్చు తియుక్ష్యనుభవాభాసానాం 
బాధితత్వాదపి పుత్రాదిశూన్యపర్యన్తమభీలమనాతైవ అతస్తద్భాసకం 
నిత్యశుద్ధబుద్దముక్తసత్యస్వభావం (ప్రత్యక్‌ చైతన్యమేవాత్మవస్వితి 
వేదాన్తవిద్వదనుభవః. ఏవమధ్యారోపః. 20 
అను.వా॥ ఇంతవరకూ ఆత్మనుగూర్చి “ఆత్మా ............ ” ఇత్యాది శ్రుతివాక్యాలతో 
అన్వయించి చెప్పిన మతాలన్నింటినీ ఖండించి ఆయా మతాలవారు 
ఆయా విషయాలకు అపాదించిన ఆతృ్మత్వాన్ని తప్పుగా నిరూపించి, 


వేదాంతసారః 61 


వాటి అనాత్మత్వాన్ని ప్రతిపాదించబోతున్నాడు. అందుచేత “ఏతేషాం 
व ” అని వీటియొక్క అనాత్మత్వం చెప్పబోతున్నాను అని 
(ప్రారంభించాడు. ఈ అతి ప్రాకృతవాదులచేత చెప్పబడిన (శ్రుతి, యుక్తి, 
అనుభవాలుగా భాసించే వాటిలో వెనుక చెప్పిన (శ్రుతి, యుక్తి, 
అనుభవాలుగా భాసించెడి, విషయాలను తరువాత చెప్పిన (228. 
యుక్తి, అనుభవాలుగా భాసించెడి విషయాలు కొట్టివేశాయి అన్న 
విషయం సుస్పష్టం. అదీగాక (ప్రత్యగాత్మ అస్థూలము, అచక్షుస్సు, 
అప్రాణము, అకర్త, చైతన్యం, చిన్మాత్రము, సత్తు అని (శ్రుతులు 
చెబుతున్నాయి. వీటికి విరోధంగా చెప్పబడటం చేత, పుత్రాది 
శూన్యపర్యంతము (పుత్రుడు ఆత్మా అనువాదము నుండి శూన్యము 
ఆత్మ అనువాదం వరకు) ఉన్నవాదులు అయుక్తములు. జడమైనట్టివి 
చైతన్యంగా భాసించటం చేత ఘటాదులవలె అనిత్యములు. “అహం 
బ్రహ్మ” “నేను బ్రహ్మను” అని విద్వాంసులకు (< >) కలిగిన 
అనుభవంచేత ఆయా (208, యుక్తి, అనుభవాలుగా భాసించెడి వాటికి 
బాధ (అడ్డు) ఏర్పడటంచేత పుత్రాదిశూన్యపర్యంతము సమస్తమూ 
అనాత్మయే (ఆత్మకానిదే). అందుచేత ఆ విధంగా భాసింపచేసే నిత్మమైన, 
శుద్ధమైన, బుద్ధమైన, ముక్తమైన, సత్యమైన ప్రత్యక్‌ చైతన్యమే ఆత్మవస్తువు 
(ఆత్మ అని) వేదాంతవేత్తల అనుభవం. ఈ విధంగా వస్తువుకాని 
పుత్రాదులయందు వస్తువైన ఆత్మతత్వాన్ని ఆరోపించటం చేత ఇది 
అధ్యారోపం. 


2)॥ ఈ సందర్భంలో (గంథకారుడు చాలా స్పష్టంగా ఆధ్యారోపాన్ని గూర్చి 
చెప్పాడు. ఇంతవరకూ ఆత్మ న్వరూపాన్ని గూర్చి వివిధమతాలు 
చర్చించబడినాయి. మొదట అతిసామాన్యుడు చెప్పే “ఆత్మయే పుత్రుడుగా 
జన్మిస్తుంది” అనువాదాన్ని తీసుకొని మాధ్యమికులు చెప్పే “శూన్యమే ఆత 
అనే వాదం వరకూ శ్రుతివాక్యాలతోను, యుక్తులతోను, అనుభవాలతోను 
అన్వయించి చెప్పబడిన, వివిధమతాలు వివరించాడు. అయితే ఆ మతాలు 


62 వేదాంతసారః 


క్రమంగా తరువాత చెప్పబడిన వాటితో వాటి వెనుక చెప్పబడినవి 
బాధించబడినాయి. అనగా కొట్టివేయబడినాయి. అనగా ఒకరు ఆత్మ పుత్రుడంటే 
మరొకరు స్టూలశరీరం ఆత్మ అన్నారు. ఇలాగే ఒకటి తర్వాత ఒకటిగా 
నిరూపించబడినాయి. వేదాంతి ఇప్పుడు వాటన్నింటిని గూర్చి చెప్పున్నాడు. 
ఇంతవరకూ చెప్పబడినవి ఆత్మలు కాదు. ఎందుచేతనంటే వాటిలో వాటికిగల 
పరస్పర విరోధం చేతనే ఆ విషయం నిరూపింపబడింది. అదిగాక ఆత్మను 
గూర్చి శ్రుతులు “ప్రత్యక్‌ స్టూలముకాదు, చక్షువు కాదు, ప్రాణము కాదు, అది 
చైతన్యం, చిన్మాత్రం (ప్రకాశాత్మకం), మరియు సత్తు అని చెప్తూన్నాయి అలాంది 
ఆత్మకు ఒకరు స్థూలత్వాస్న్రీ ఒకరు ఇంద్రియత్వాస్నీ ఇలా ఆపాదిస్తూ అసలు 
ఆత్మత్వం లేనిచోట ఉందని చెప్తూ వచ్చారు. అయితే నిజానికి వారు 
ఉదహరించిన (శ్రుతివాక్యాదుల్లో వారికి ఆ “అర్థంి భాసిస్తుంది (పైపైన 
కనబడుతుంది). అంతే కాని అది తత్వం కాదు, అసలైన ఆత్మ అనుభవం 
“అహం బ్రహ్మాస్మి” అని |బ్రహ్మవేత్తలకు కల్లింది. ఈ అనుభవం యొక్క బలంచేత 
పుత్రాదులు ఆత్మకాదనే విషయం స్పష్టంగా తెలుస్తూంది. అందుచేత ఇలా 
భాసించేవి >+ భాసింపజేసే శక్తిగల ఆత్మ నిత్య, శుద్ద, బుద్ద, ముక్త, 
సత్య స్వభావం గల ప్రత్యక్‌ చైతన్యమే. ఈ విధంగా ఆత్మలేనిచోట దాన్ని 
ఆరోపిస్తున్నారు. ఇది అధ్యారోపం. 


పైన చెప్పబడిన మతాల్లో పరస్పర విరోధం గల వాక్యాలు ఇలా ఉన్నాయి. 
“ఆత్మా వై పుత్రనామాసి” అనే వాక్యానికి “కళ్చిద్వీరః ప్రత్యగాత్మానమైక్షత్‌” అనే 
వాక్యంతో విరోధం. పుత్రుడే ఆత్మ అని మొదటవాక్యం (ప్రతిపాదిస్తే ఆత్మ ప్రత్యక్‌ 
(లోపన నున్నది) అని రెండవవాక్యం చెపుతూంది. “స వా ఏష పురుషో9_ 
న్నరసమయః అనే వాక్యానికి “అస్థూలమనణ్వహ్రస్వమదీర్ణమ్‌” అను దాంతో 
విరోధం. “పురుషుడు అన్నరసమయుడు” అని ఒక పరిమాణం గూర్చి చెప్తే, 
స్టూలము, అణువు, పొట్టీ, పొడుగూ ఏదీకానిది ఆత్మ అని ఆత్మకు ఏర్పరచిన 
హద్దులు కొట్టివేయబడినాయి. ఇలాగే “తేహ ప్రాణా ప్రజాపతీమ్‌” అనే వాక్యానికి 
“అచక్టుశ్రోత్రం తదపాణిపాదమ్‌” అనే వాక్యంతోనూ, “అన్యోత 236 


వేదాంతసారః 63 


ఆత్మాప్రాణమయ” అనే వాక్యానికి “అన్యోత నర ఆతా మనోమయ” అనే 
వ్యాంతోనూ, పై రెండు వాక్యాలకూ “అప్రాణోహ్యమనా శుభ్ర” అనేవాక్యంతోనూ, 
“అన్యో9 ८ ఆత్మా విజ్ఞానమయ” అనే వాక్యానికి “అన్యో9_న్తశ్చాత్మా 
విశ్వరూపోహ్యకర్తా” అను వాక్యంతోనూ, “అన్యోత న్తర ఆత్మా ఆననమయ” 
అనే వాక్యానికి “న చాస్తి వేత్తా మమ చిత్సదాహం” అను వాక్యంతోనూ, 
“ప్రజ్ఞానఘన ఏవాననమయ” అనే వాక్యానికి “చిన్మాత్రోతల హం సదాశివః” 
అనేవాక్యంతోనూ, “అసదేవేదమగగ్ర ఆసీత్‌” అనువాక్యానికి “సదేవ సోమ్యేదమ[గ్ర 
£ €” అను వాక్యంతోనూ విరోధం. 
అధ్యారోపనిరూపణ తర్వాత ఇపుడు “అపవాదంి” వివరించబడుతుంది. 
మూ॥ అపవాదో నామ రజ్ఞావివర్తస్య సర్పస్య రజ్ఞుమాత్రత్వవద్వస్తు 
వివర్తస్యావస్తునో జ్ఞానాదేః ప్రపజ్బస్య వస్తుమాత్రత్వమ్‌. తదుక్తమ్‌- 


“స తత్త్వతో9 న్యథా ప్రథా వికార ఇత్యుదీరితః. 
అతత్వతోల న్యథా ప్రథా వివర్త ఇత్యుదాహృతఃి” ఇతి. 


తదాహి ఏతద్భోగాయతనం చతుర్విధ సకలస్టూల శరీరజాతం 
భోగ్యరూపాన్నపానాదికమేతదాయతనభూతభూరాదిచతుర్దశ భువనాన్యే 
తదాయతనభూతం [బ్రహ్మోణ్ణం చైతత్సర్వమేతేషాం కారణరూపం 
పజ్బీకృతభూతమాత్రం భవతి. ఏతాని శబ్బాది విషయసహితాని 
పజ్బీకృతాని భూతాని సూక్ష్మశరీరజాతం చైతత్సర్వమేతేషాం 
కారణరూపా వజ్బీకృతభూతమాత్రం భోవతి. ఏతాని 
నత్వ్వాదిగుణన పాతాన్యవ జ్వీకృతాన్యుత్సత్తివ్యుత్కవేంణై 
తత్మారణబూతాజ్ఞానోవ ॐ प తన్యమా(తం భోవతి. 
ఏతదజ్ఞానమజ్ఞానోపహితం చైతన్యం చేశ్వరాదికమేతదాధార 
భూతానుపహితచైతన్యరూపం తురీయం (బ్రహ్మమాత్రం భవతి. 


అను.వా।అపవాదమనగా (ठ्भू యొక్క వివర్తరూపమైన సర్పమునందు నిజానికి 
రజ్ఞావు మాడ్రమే వస్తువు’ (అసలైనది)/గా గ్రహించడం. అదే విధంగా 


64 వేదాంతసారః 


“వస్తువు? బ్రహ్మ యొక్మవివర్తరూపమైన అజ్ఞానాది ప్రపంచంయొక్క 
తత్త్వం వస్తువుగానే ఉండడం అపవాదం. అపవాదాన్ని గూర్చి ఇలా 
చెప్పారు - “వస్తువుయొక్క తత్త్వం మార్చుచెంది కన్సించటం వికారం. 
వస్తువే లేకుండా అది ఉన్నట్లుగా మరొక్క దానిమీద కనుపించడం 
వివర్తంి అని. 
భోగాలకు ఆయతనం (ఆ(శయం) అయిన నాల్శు విధాల 
(జరాయుజఇత్యాది) స్ఫూల శరీరమూ అనుభవింవబడేవి అయిన 
అన్నపానాదులూ, వీటన్నిటికీ ఆశ్రయమైన భూర్భువాది పదునాల్గు లోకాలూ, 
వీటన్నింటికీ ఆశ్రయమైన బృహ్మాోండమూ ఇదంతా కూడా వీటన్నింటికీ 
కారణరూపమైన పంచీకృతభూతాలు మాత్రమే. శబ్బాదివిషయాలతో కూడిన 
యీ పంచీకృతభూతాలూ సూక్ష్మశరీర ప్రపంచమూ దీనికంతా కారణరూపం 
అంపచీకృతభూతాలు. ఈ అపంచీకృతభూతాలు సత్వాదిగుణములతో కలిసి 
ఉత్పత్తివిపరీతక్రమంలో వీటన్నింటికీ కారణభూతమైన 'అజ్ఞానోపహితచైతన్యమైన 
ఈశ్వరాదులూ, దీనికంతా ఆధారభూతమైన అనుపహితచైతన్యరూపం తురీయం 
(బ్రహ్మమాకత్రంగా అవుతుంది. 


&॥ ఇంతకుముందు ఉత్పత్తిక్రమాన్ని నిరూపించి ఉన్నాడు. అజ్ఞానాదికము, 
అపంచీకృతసూక్ష్మ్యభూతాలు, సూక్ష్మశరీరాలు, పంచీకృత భూతాలు, స్థూలశరీరాలు 
ఇత్యాది. ఇపుడు విపరీతక్రమంలో అనగా కార్యం నుండి కారణం వైపుకు 
తీసుకువెళుతున్నాడు. ఇలా ఒకటొకటిగా (ప్రదర్శిస్తున్నాడు. 

భోగాలకు ఆలవాలమైన జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బిజ్జములనెడి 
నాల్గువిధాలస్టూల శరీరాలు, € శరీరాలద్వారా అనుభవించే (భోగ్య) 
అన్నపానాదికమూ, ఆ శరీరాలకూ, భోగ్యవదార్భాలకు ఆలవాలమైన 
పదునాల్గుభువనాలు, © పదునాల్గుభువనాలను తనలో ఇముద్చుకొన్న 
(బ్రహ్మోండమూ - వీటిన్నింటికీ అనగా కంటికీ కనిపించే ప్రపంచానికి కారణం 
పంచీకృతభూతాలు ఆకాశాదులు. 


వేదాంతసారః 65 

శబ్బాదివిషయాలు (శబ్ద, స్పర్శ ఇత్యాదులు) వాటితో కూడిన పంచీకృత 

భూతాలు, సూక్ష్మశరీరాలు - వీటిన్నింటికి కారణరూపం - అపంచీకృతభూతాలు. 

సత్త్వ రజస్తమోగుణాలతో కలిసిన అపంచీకృతభూతాలు - వీటికి 
కారణరూపం - అజ్ఞానోపహిత చైతన్యం. 

అజ్ఞానం, అజ్ఞానోపహితచైతన్యం (ఈశ్వరమొదలైన) - వీటికి కారణరూపం 
- అనుపహితచైతన్య రూపం - అదే తురీయం - అదే బ్రహ్మ. 

ఈ విధంగా మూలంవరకూ వెళ్లి యథార్థవస్తువును తెలుసుకోవటానికి 
జరిగే ప్రక్రియే తత్వాన్వేషణ. తురీయ బ్రహ్మకంటె ముందు చెప్పబడినదంతా 
వివర్తరూపమే. లేనిది ఉన్నట్లుగా కన్పించటం వస్తువు మాత్రం బ్రహ్మమే. 

ఈ విషయమే యీ క్రింది శ్లోకాల్లో చెప్పబడింది. 

1. జగత్రతిష్టా దేవర్నే పృధివ్యప్పు (ప్రలీయతే 

జ్యోతిష్యాపః ప్రలీయన్తే జ్యోతిర్వాయౌ ప్రలీయతే. 

1. వాయుశ్ళ లీయతే వ్యోమ్ని తచ్చావ్యక్తే ప్రలీయతే, 

అవ్యక్తం పురుషే బ్రహ్మన్నిష్మ్కలే సవమలీయతే. ఇతి. 

“పురుషాన్నపరం కిళ్సొత్సా छनन సా పరా గతికి - ఇతి చ. 

४ దేవర్షీ! జగత్తుయొక్క అస్తిత్వం అయిన పృథివి ఆప్‌ (జలం) నందు 
లీనమైపోతుంది. ఆప్‌ జ్యోతిస్సునందు (తేజస్సునందు), తేజస్సు వాయువునందు, 
వాయువు ఆకాశంనందు, ఆకాశం అవ్యక్తమునందు, అవ్యక్తం ००९ 
పురుషునియందు క్రమంగా లీనమౌతాయి. ఆ పురుషునికంటె పరమైనది ఏదీ 
లేదు. అదియే పరాకాష్ట. 
మూ॥ ఆభ్యామధ్యారోపాపవాదాభ్యాం తత్త్వ్వమృ్పదార్థశోధనమపి సిద్ధం భవతి. 

తథా హి - అజ్ఞానాదిసమష్టిరేతదుపహితం సర్వజ్ఞత్వాది విశిష్టం 
చైతన్యవేతదనువవాతం చఛైతత్రయం = छ ने ०४०३ 
పిణ్బవదేకత్వేనావభాస మానం తత్పద వాచ్యార్తో భవతి. ఏత 


66 వేదాంతసారః 


దుపాధ్యుపహితాధారభూతమనుపహితం చైతన్యం తత్పదలక్ష్యార్లో భవతి. 
అజ్ఞానాదివ్యష్టిరేతదుపహి తాల్పజ్ఞత్వాది విశిష్టబైతన్యమేతదనుపహితం 
చైతత్రయం తప్తాయః పిజ్ఞవదేకత్వేనావభాసమానం త్వమ్పదవాచ్యార్గో 
భవతి. ఏతదుపాధ్యుపహితాధారభూతమనుపహితం ప్రత్యగానన్దం 
తురీయం చైతన్యం త్వమ్పదలక్ష్యార్షో భవతి. 
అను.వా॥ ఈ అధ్యారోప, అపవాదములద్వారా “తతొ, “త్వమ్‌” పదాల అర్థాన్ని 
కూడా శోధించడం సాధ్యమవుతుంది. అది ఎలాగంటే - 
అజ్ఞానాది సమష్టి, ఈ అజ్ఞానసమష్టిచేత ఆవరించబడి సర్వజ్ఞత్వం 
og €> Sy €> (= 
కలిగిన, సర్వజ్ఞుడుగా చెప్పబడే చైతన్యమూ, అజ్ఞానాదిస మష్టిచేత 
ఆవరించబడని అనుపహితచైతన్యమూ - ఈ మూడూ కలిసి తపాయః 
పిండం (కాలుతున్న ఇనుపగోళం) వలె (ఇనుపగోళం+అందులోని 
అగ్ని+అగ్నిమాత్రంగా) ఒకటిగా అనిపించినపుడు “తతొ అనే పదానికి 
వాచ్యార్థం. ఈ ఉపాధికి (ఆవరణకు) ఆధారమైన అనుపహిత చైతన్యం 
“తతి పదము యొక్క లక్ష్యార్థం అవుతుంది. 
1. అజ్ఞానాది వ్యష్టి 
2. అజ్ఞానంచేత ఆవరించబడి అల్పజ్ఞత్వం కలిగి అల్పజ్ఞుడుగా చెప్పబడే 
ల (= Sy 
చైతన్యమూ, 

3. అజ్ఞానవ్యష్టిచేత అవరించబడని చైతన్యమూ - ఈ మూడు కలిసి 
ఒకటిగా భాసించినపుడు “త్వమ్‌” అనే పదముయొక్క వాచ్యార్థం 
అవుతుంది. 

ఈ ఉపాధికి (ఆవరణకు) ఆధారభూతమైన అనుపహితమైన (ప్రత్యక్‌ 
(ఆత్మ) ఆనందమైన తురీయచైతన్యం త్వమ్‌” పదంయొక్క లక్ష్యార్థం 
అవుతుంది. 

६) “తత్త్వమసి” అనేది వేదాంతంలో ఒక మహావాక్యం. ఈ వాక్యంలో 

छक అనే పదం చేత చెప్పబడేదానికి, “త్వమ్‌ అనే పదంచేత చెప్పబడేదానికి 


వేదాంతసారః 67 


ఐక్యం చెప్పబడింది. “తత్‌ త్వం అసి” అంటే “అది నీవు అయి ఉన్నావు’ అని 
అర్థం. అయితే వాచ్యార్థం ద్వారా తత్‌ అనే (ప్రథమపురుషలో చెప్పబడేదానికీ, 
త్వమ్‌” అని మధ్యమపురుషలో చెప్పబడేదానికీ ఐక్యం కుదరదు. అది కేవలం 
లక్ష్యార్థం ద్వారానే సిద్ధిస్తుంది. ఈ విధంగా ‘తత్‌ త్వం అసి” అని తెలుసుకున్న 
సాధకునికి “అహం (బ్రహ్మోస్మి? అన్న భావన కలుగుతుంది. 

అజ్ఞానాది సమష్టి, తదుపహితచైతన్యం అన్నపుడు సర్వజ్ఞత్వం కలిగిన 
హిరణ్యగర్భ, విరాట్‌లను (గ్రహించాలి. 

అజ్ఞానాది వ్యష్టి, తదుపహితచైతన్యం అన్నపుడు అల్చ్పజ్ఞత్వం కలిగిన 
ఈశ్వరుడూ, సూక్ష్మ-స్ట్థూల శరీరాలూ (గ్రహించాలి. 

ఈ విధంగా -A-1. అజ్ఞానసమషి, 2. తదుపహితచైతన్యం, 8. 
అనుపహితచైతన్యం - ఈ మూడూ ఒక ప్రికంగా ఏర్పడతాయి. 

B-1. అజ్ఞానవ్యష్టి, 2. తదుపహితచైతన్యం - ఈ మూడూ ఒక త్రికంగా 

ల €> ५ 

ఏర్పడతాయి. 

పైవాటిలో అవి త్రికంగా మూడూ ఒక్కటిగా “మండుతున్న ఇనుపగోళంలో 
భాసించినట్లుగా' భాసించినపుడు శుద్ధచైతన్యానికీ మిగతా రెండింటికీ మధ్యభేదం 
తెలియదు. 

ఇనుపగోళం + అగ్ని + తాపం. 


అగ్నిదూరం కాగానే, అగ్ని తాపం రెండూ తొలగిపోయి “'ఇనుపగోళం” 
మాత్రం మిగులుతుంది. అపుడు ఇంతవరకూ కాలుతున్నది. ఇనుపగోళం 
కాదనీ, అది అగ్ని అనీ, అగ్ని యొక్క తాపం” అనే ధర్మం ఇనుపగోళం పై 
ఆరోపించబడిందనీ తెలుస్తుంది. 

ఇలాంటి అనుభవమే (బ్రహ్మను గూర్చి తెలుసుకోవాలన్న సాధకునికి క్రమేణ 
కలుగుతుంది. మొదట సాధకునికి అంతా ఒకటిగానే (పైన ప్రదర్శించినట్లుగా) 
భాసిస్తుంది. శోధనలో వాటిభేదం తెలిసి శుద్ధ బ్రహ్మతత్తం తెలుస్తుంది. 


68 వేదాంతసారః 
ఇపుడు తత్వమసి” అనే మహావాక్యం యొక్క అర్థాన్ని వివరించబోతున్నాడు. 
మూ॥ అధథ మహావాక్యార్గో వర్ణ్యతే. ఇదం తత్వ్వమసీతి వాక్యం సమన 
త్రయేణాఖణ్టార్థబోధకం భవతి. సమృన్థత్రయం నామ పదయోః 
సామానాధికరణ్యం. పదార్థయోర్విశేషణవి శేష్యభావః, ప్రత్యగాత్మ 
లక్షణయోర్లక్యలక్షణభావశేతి. తదుక్తమ్‌ - 


“సామానాధికరణ్యం చ విశేషణవిశేష్యతా, 

లక్ష్యలక్షణసమృ్పన్థః పదార్థప్రత్యగాత్మనామ్‌” ఇతి. 
సామానాధికరణ్యసమృన్గ్థస్తావద్యథా 'స్తోతం యం దేవదత్త” ఇత్యస్మిన్‌ 
వాక్యే తత్క్మాలవిశిష్టదేవదత్తవాచక న శబ్ద స్యైతత్మాల విశిష్ట 
దేవదత్తవాచకాయం శబ్దస్య చైకస్మిన్సిజ్ఞే తాత్సర్యసమృన్థః. తథా చ 
తత్వమసీతి వాక్యేత పి పరోక్షత్వాది విశిష్టచైతన్యవాచకతత్సదస్యా 
పరోక్షత్వాదివిశిష్టచైతన్య వాచకత్వమ్పదస్య చైకన్మింశ్చెతన్వే 
తాత్సర్యసమృన్థః. 

విశేషణవిశేష్యభావసమృన్థస్తు యథా తవ వాక్యే సశబ్బార్థ 
తత్మాలవి శిష్టదేవదత్తస్యాయం శబ్బార్థె తత్కాలవి శిష్టదేవదత్తన్య 
చాన్యోన్యభేదవ్యావర్తకతయా విశేషణవిశేష్యభావః. తథాత్రాపి వాక్యే 
తత్పదార్థపరోక్షత్వాది విశిష్టచైతన్యస్య త్వమృ్పదార్థాపరోక్షత్వాదివి శిష్ట 
చైతన్యస్య చాన్యోన్యభేదవ్యావర్తకతయా విశేషణవిశేష్యభావః. 
లక్ష్యలక్షణసమృ్బన్ధస్తు యథా తతైవ వాక్యే సశబ్దాయం శబ్దయోస్త 
దర్థయోర్వా విరుద్ధతత్మాలైతత్మాలవి శిష్టత్వపరి త్యాగే నావిరుద్ధదేవదత్తేవ 
సహ లక్ష్యలక్షణభావః. తథాటత్రాపి వాక్యే తత్వ్వమ్పదయోస్తదర్థయోర్వా 
విరుద్ధపరోక్షత్వాపరోక్షత్వాదివి శిష్టత్వపరిత్యాగే నావిరుద్ధచైతన్యేన సహ 
లక్ష్యలక్షణభావః. ఇయమేవ భాగలక్షణేత్యుచ్యతే. 23 


వేదాంతసారః 69 


అను. వా॥ ఇప్పుడు మహావాక్యార్థం వర్ణించబడుతూంది. ఈ 'తత్త్వ్వమసి” అనే 
వాక్యం మూడువిధాలైన సంబంధాలచేత అఖండార్థాన్ని బోధిస్తుంది. 
అవి-1. పదములయొక్క సామానాధికరణ్యసంబంధం. 
2. పదార్థాలవి శేషణవి శేష్యభావసంబంధం. 
8. (ప్రత్యగాత్మలక్షణల మధ్యనున్న లక్ష్యలక్షణసంబంధం. 
తత్‌ అనే పదం, త్వం” అనే పదం ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. కనుక 
ఈ రెండు పదాలకూ సామానాధికరణ్యం ఉంది. రెండు పదాలయొక్క 
అర్థాల్లో విశేషణవిశేష్యభావం ఎలాగంటే 'తత్‌' ఆ కాలంలో ఉన్నదాన్ని 
అనగా ఎదుటలేనిదాన్ని గూర్చి చెప్పేది. 'త్వంి ఈ కాలంలో ఉన్నదాన్ని 
అనగా ఎదుట ఉన్నదాన్ని గూర్చి చెప్పేది. ఈ రెండింటికీ 
విశేష్యభావసంబంధం ఉంది. 


ప్రత్యగాత్మ లక్ష్యం, తత్‌, త్వం రెండు పదాలలో లక్షణ ఉండి. అనగా ఇవి 


లక్రిం పచేసే పదాలు. 


పదపదార్థముతో (ప్రత్యగాత్మకు గల సంబంధం మూడువిధాలని ఇలా 
చెప్పారు. “పదార్థ(ప్రత్యగాత్మలకు గల సంబంధం సామానాధికరణ్యం, 
విశేషణవిశేష్యత మరియు లక్ష్యలక్షణసంబంధం.” 


సామానాధికరణ్యమనగా “భిన్నవృత్తినిమిత్తానాం శబ్బానామేకస్మిన్పర్థే 
తాత్సర్యసమ్బన్దః సామానాధికరణ్యమ్‌.” వేరువేరువృత్తులకై ఉన్న శబ్దాలు 
తాత్సర్యసంబంధంతో ఒకే అర్థాన్ని చెప్పినపుడు అది సామానాధికరణ్యం. 


ఈ సామానాధికరణ్యసంబంధం ఇలా వుంటుంది. సోత యం దేవదత్తః 
“అతడే ఈ దేవదత్తుడు” అన్న వాక్యంలో సి అనే శబ్దం తత్నాల, తద్దేశ (అప్పుడు, 
అకడ ఉన్న్ర విశిష్ణుడైన దేవదత్తుని గూర్చి చెప్పే వాచకశబ్దం. “అయంి అనేది 
ఏతత్మాల, ఏతద్దేశ (ఇప్పుడు, ఇక్కడ ఉన్న విశిష్టుడైన దేవదత్తుని గూర్చి చెప్పే 
వాచక శబ్దం. ఈ విధంగా యీ రెండు పదాలూ తత్సరములు, అనగా దేవదత్తుని 


70 వేదాంతసారః 


గూర్చే చెప్తున్నాయి. అందుచేత రెంటికీ తాత్సర్యార్థం దేవదత్తుడే. ఇలా చెప్పటంలో 
రెండూ ఆయా కాలాలకు, ఆయా దేశాలకు గల భేదాన్ని వదలి దేవదత్తుని 
గూర్చే చెప్తూన్నాయి. ఇదే విధంగా “తత్త్వమసి” అనే వాక్యంలో కూడా ङः అనే 
పదం అపరోక్షంగా ఉన్న చైతన్యం గూర్చి చెపుతున్నాయి. ఈ రెండింటియొక్క 
తాత్సర్యం పరోక్ష అపరోక్షత్వాలు లేని చైతన్యంలోనే. ఈ విధంగా తత్‌ త్వం” 
పదాలకు సామానాధికరణసంబంధం చెప్పబడింది. 

ఇక విశేషణవిశేష్యభావసంబంధం - అదే వాక్యం (సోత యం దేవదత్త) 
లో 'సః శబ్దానికి అర్థం తత్మాలవిశిష్టుడైన దేవదత్తుడు అని, “అయం” శబ్దానికి 
అర్ధం ఏతత్మాలవిశిష్టుడై డన దేవదత్తుడితడు అని. ఈ రెండుఅర్థాలూ పరస్పరభేదాన్ని 
తొలగించివేసేవి కనుక యీ రెండూ పరస్పరం విశేషణవిశేష్యభావసంబంధాన్ని 
కలిగి ఉన్నాయి. ఇదే విధంగా “తత్వమసి” వాక్యంలో కూడా “తతొ పదానికి 
అర్థం పరోక్షత్వం మొదలైన విశేషాలు కలిగిన చైతన్యం. ९९० ' పదానికి అర్థం 
అపరోక్షత్వం మొదలైన విశేషాలు కలిగిన చైతన్యం. ఈ విధంగా అన్యోన్యభేదం 
తొలగించుకోవటం వలన యీ రెండింటికీ విశేషణవిశేష్యభావసంబంధం. 


లక్ష్యలక్షణసంబంధం - అదే “సోత యం దేవదత్తః అనే వాక్యంలో 'సి 
శబ్దానికీ అయం” శబ్దానికీ, వాటి అర్థలకూ విరుద్ధమైన తత్మాల, ఏతత్మాల 
విశిష్టత్వాన్ని వదలివేయగా మిగిలిన అవిరుద్ధమైన (రెండు సందర్భాల్లోనూ 
దేవదత్తుడై) దేవదత్తునికీ గల సంబంధం లక్ష్యలక్షణభావం. అలాగే “తత్వమసి” 
వాక్యంలో కూడా తత్‌ త్వం పదాలకూ, వాటి అర్థాలకూ, విరుద్ధములైన పరోక్షత్వ 
అపరోక్షత్వాదులను వదిలివేసి, అవిరుద్ధమైన చైతన్యంలో గల సంబంధం 
లక్ష్యలక్షణభావం. ఈ లక్షణమే “'భాగలక్షణి అని అనబడుతుంది. 


వి అద్వైతవేదాంతంలో “తత్వమసి” అనే వాక్యాన్ని మహావాక్యం అంటారు. 
భిన్నార్థకాలైన రెండు తతొ, ९९०" అనే పదాలు బోధించే వాటికీ ఐక్యం చెప్పి 
ఒక అఖండార్ధాన్ని బోధించే వాక్యం ఇది. ఈ వాక్యం ద్వారా ముముక్షువుకు 
జీవబ్రహ్మల ఐక్యం బోధించబడుతుంది. పైన ఉదాహరించిన श्ये యం 
దేవదత్త అనే వాక్యంతో “సి అనే పదం “అతడు” అని ఎదుటలేని వ్యక్తిని 


వేదాంతసారః 71 


గూర్చి బోధిస్తుంది. అతీతకాలం, దూరంగా ఉండటం అనేవి 'సి అనే పదానికి 
సంబంధించినవి కాగా అయం” అన్నపుడు “వర్తమానకాలంలో ఎదుట ఉన్న 
వ్యక్తి” అనే అరం ఎదుట ఉన్న దేవదతుణ్లి గూర్చి చెబుతుంది. ఒకే దేవదతుణి 
© -¬ 69 -० ६ 

గూర్చి చెప్పటం వల్ల యీ రెండు పదాలకీ సామానాధికరణ్యం అని చెప్పబడింది. 

ఇక రెండింటికీ గల విశేషణవిశేష్యభావం ఎలాగంటే సి అనే శబ్దంతో 
७0202 శబ్దం సంబంధిస్తూన్చది గాన “అయం” విశేషణం, సి విశేష్యం. 

లక్ష్యలక్షణలో భాగలక్షణను గూర్చి ప్రస్తావించటం జరిగింది. లక్షణయొక్క 
స్వరూపం మూడు విధాలుగా ఉంటుంది. అవి - 1. జహల్లక్షణ 2. అజహల్లక్షణ, 
3. భాగలక్షణ. 

వాచ్యార్థాన్ని పూర్తిగా త్యజించి ఆ వాచ్యార్థంతో సంబంధం ఉన్న మరొక 
అర్థాన్ని (గ్రహించటం జహల్లక్షణ. (జహద్‌’ అనగా వదలివేయుట). 

వాచ్యార్థం త్యజించకుండానే దాంతో సంబంధం కలిగి ఉన్న మరొక 
అర్థాన్ని గ్రహించటం 'అజహల్లక్షణి. 

వాచ్యార్థంలో కొంత గ్రహించి కొంత త్యజించి ఆ వాచ్యార్థంలో సంబంధం 
వున్న మరొక అర్థాన్ని గ్రహించటం జహదజహల్లక్షణ. 

మొదటదానికి ఉదాహరణంగా- గంగాయాం ఘోష అనే వాక్యం. 
గంగలో గొల్లపల్లె? అని ఈ వాక్యానికి అర్థం. గంగి అనే పదానికి వాచ్యార్థం 
గంగానది” అంటే గంగా ప్రవాహం. అయితే ప్రవాహంలో పల్లె ఉండడం 
సంభవం కాదు కనుక ఈ అర్ధానికి దగ్గర సంబంధం ఉన్న మరో అర్థం 
లక్షితమవుతుంది. అది 'గంగాతీరం”. ప్రవాహం అనే అర్థం పూర్తిగా వదలివేయబడి 
8८० అనే అర్థం గ్రహించబడింది. కనుక ఇది జహల్లక్షణ. 

ఇక రెండవదైన అజహల్లక్షణకు ఉదాహరణ - 'కున్లాః ప్రవిశన్తి” అనే 
వాక్యం. కుంతములు (ఒక రకమైన ఆయుధాలు) ప్రవేశిస్తున్నాయి అని ఈ 
వాక్యానికి रणुत. అయితే అచేతనాలైన ఆయుధాలు స్వయంగా 
(ప్రవేశించలేవు. కనుక వాటిని ధరించినవారు (ప్రవేశిస్తునారు అని వాచ్యార్థంతో 


72 వేదాంతసారః 


సమీపసంబంధం ఉన్న మరొక అర్థం లక్షితమవుతుంది. అందుచేత “కున్తధారిణః 
పురుషాః (ప్రవిశన్తి” అని లక్షణద్వారా అర్థం అవుతుంది. ఈ వాక్యంలో 
వాచ్యార్థంలో చెప్పబడిన 'కుంతలు” గూడా గ్రహించబడినాయి. కనుక ఇది 
అజహల్లక్షణ. 
ఈ రెండింటినీ క్రమంగా లక్షణలక్షణ, ఉపాదానలక్షణ అని అలంకార 
శా(స్తంలో వ్యవహరిస్తారు. 
ఇక భాగలక్షణ వివరించబడుతుంది - ఇంతవరకూ చర్చించిన 'సో9_ 
యం దేవదత్త, “తత్వమసి” వాక్యాలలో తత్మాల, ఏతత్మాల విశిష్టతను, సర్వజ్ఞత్వ 
కించిజ్ఞత్వాదులను త్యజించి దేవదత్త, “చెతన్వాలిను గ్రహించడం (कथन. 
మూ॥ అస్మిన్‌వాక్యే నీలముత్సలమితి వాక్యవద్వాక్యార్గో న तकु. తత్ర 
తం నీలవ దార్భ 80०० స్యోత్సలవ దార్శోత్సల[ద్ర వ్యన్య చ 
శౌక్లపటాది భేదవ్యావర్తకతయాన్యోన్యవి శేష్యభావస ~ స్యాన్యతర 
విశిష్టస్యాన్యతరస్య తదైక్యస్య వా వాక్యార్థత్వాజ్లీకారే ప్రమాణాన్తర 
విరోధాభావాత్తద్వాక్యార్థః సబ్గచ్చతే. అత్ర తు Mots 
విశిష్టచైతన్యస్య త్వమర్థాపరోక్షత్వాదివిశిష్టచైతన్యస్య చాన్యోన్యభేద 
వ్యావర్తకతయా విశేషణవిశేష్యభావసంసర్గస్యాన్యతరవి శిష్టస్యాన్యతరస్య 
తదైక్యస్య చ వాక్యార్థత్వాజ్లీకారే ప్రత్యక్షాదిప్రమాణవిరోధాద్వాక్యార్లో 
న సజ్ఞచ్ళతే తదుక్తమ్‌ - 
“సంసర్లో వా విశిష్టో వా వాక్యార్లో నాత్ర సమ్మతః, 
అఖణ్జకరసత్వేన వాక్యార్షో విదుషాం మమతకి ఇతి. 
-పజ్బదశి 24 
అను.వా॥'తత్వమసి” అనే మహావాక్యం “తత్‌ ९९०” పదాలకు విశేషణవిశేష్యాది 
సంబంధాల అన్వయంతో అఖండార్థం సిద్దిస్తుంది అని ఇంతవరకూ 
చెప్పి ఇప్పుడు ఆ విశేషణవిశేష్యసంబంధాలు లోకవ్యవహారంలో ఉన్న 
'నీలఅముత్సలమ్‌” ఇత్యాదుల సంబంధంకంటె ఎలా భిన్నమో 
వివరిస్తున్నాడు. 


వేదాంతసారః 73 


ఈ వాక్యంలో 'నీలముత్సలమ్‌’ అనే వాక్యంలో వలె వాక్యార్థం పొసగదు. 
© వాక్యంలో “నీలి మనే పదానికి అర్థం 'నీలంి అనే గుణం. “ఉత్సలంి” 
అనే పదానికి అర్థం “ఉత్సలంి” అనే ద్రవ్యం. 2९142690" ఉత్సలంలో 
శుక్షాదిగుణాలను తొలగించివేస్తుంది. అలాగే “ఉత్సలంి అన్నపుడు 
ఘటాదులు తొలగించి వేయబడతాయి. ఇక్కడ 'నీలంి అనేది గుణం. 
అదే ఉత్ప్సలానికీ ఉన్న ०८० వల్ల నీలవిశిష్టమైన ఉత్సలం అని 
చెప్పవచ్చు. ఈ విధంగా గుణ, గుణిలయందు గల అభేదం చేత 'నీలి 
శబ్దంయొక్క వాచ్యార్థం, ఉత్పలశబ్దంయొక్క వాచ్యార్థం ఐక్యాన్ని 
పొందవచ్చు. ఈ విధమైన అర్థాన్ని (గహించడంలో ఏ (ప్రమాణంతోనూ 
విరోధం లేదు. “తత్వమసి” అన్న వాక్యంలో మాత్రం ఈ రకమైన 
అర్థం పొసగదు. అందుచేతనంటే 'తత్‌' అనే పదం పరోక్షత్వాదులతో 
కూడిన (విశిష్ట) = + ९8९0" అనే పదం అపరోక్షత్వాదులతో 
కూడిన చైతన్యాన్నీ బోధిస్తాయి. ఈ రెండూ పరస్పరం తమలోని భేదాన్ని 
తొలగించటం చేత అభిన్నార్థం వాటికి తాత్సర్యం సిద్ధిస్తుంది. వీటితో 
గల విశేషణవిశేష్యభావం 'నీలముత్సలం”లో వలె సంసర్గం (ఒకదానితో 
ఒకతి కలిసిపోయినది) కాదు. అందుచేత ఈ సంబంధం విషయంలో 
ప్రత్యక్షాదిప్రమాణాలకు విరోధం ఉండే అవకాశం ఉంది. 
ఎందుచేతనంటే - “తత్‌ గుణం కాదు. త్వత్‌, త్వం రెండూ కూడా 
ద్రవ్యాలే. ఈ రెంటికీ సంసర్గం కుదరదు. అయితే విద్వాంసులకు 
మాత్రం ఈ రెండు పదాలకూ సంసర్గం ఉందనీ కానీ, లేదా ఒకదానితో 
ఒకటి కలిసి (విశిష్టమై) ఉన్నాయని గానీ అంగీకార్యం కాదు. ఈ 
వాక్యానికి అర్థం “అఖండమైన ఏకరూపమైన చైతన్యం” అని మాత్రమే 
వాళ్ల అభిప్రాయం. 


&॥ “త్వత్‌ త్వం” పదాలకు విశేషణవి శేష్యభావసంబంధమే కాక 
ఇతరసంబంధాలు కూడా ఎలా పొసగవో వ్యాఖ్యానకారుడు ఇలా వివరించాడు. 

1. 'తత్‌ త్వంి పదాల అర్థాలకు 'నీతోత్సలంలో వలె” 'గుణగుణి” భావం 
కుదరదు. ఎందుచేతనంటే ఆ రెండూ ద్రవ్యాలే. 


74 వేదాంతసారః 


2. ఈ ‘తత్‌ త్వంి పదాల అర్థం చేతన్యం కనుక అది నిత్యమూ, 
మార్చులేదనిదీ అవటంచేత కుండలాలకూ, నువర్గానికీ ఉన్నట్లుగా 
కార్యకారణభావసంబంధం కూడా కుదరదు. 

8. ఇవి నిరవయవపదార్థాన్ని బోధిస్తున్నాయి. కనుక వీటికి భూమి, 
ఊషరక్షేత్రాలవలె ఆంశాంశి (అంగాంగి) భావం కూడా కుదరదు. 


4. బాణాదులవలె వీటికి క్రియ, (క్రియావాన్‌ అనే సంబంధం కూడా 
కుదరదు. ఎందుచేతనంటె ఇవి బోధించేది నిష్మియాత్మకమైన చైతన్యం. 


5. వీటికి గల ద్రవ్యత్వం వలన వీటికి గోత్స శాబలేయాలకు వలె జాతి, 
వ్యక్తి సంబంధం కూడా కుదరదు. 


6. అందుచేత విశేషణవిశేష్యభావం కూడా కుదరదు. 

వస్తుతః ఇది “త్వమి(న్లోసి” నీవు ఇంద్రుడవు అన్నట్లుగా స్తుతివాక్యం 
కాదు. స్తుతివాక్యం పదేపదే చెప్పబడదు కనుక 

ఇది “అర్థవాదంి కూడా కాదు. ఈ ప్రకరణంలో ఏ (ప్రధానవాక్యమూ 
లేదు. ఉండి ఉంటే దీన్ని అర్థవాదమని చెప్పుకోవచ్చును. 


ఒక వాక్యంలో చెప్పిన విషయాలను (ప్రశంసించే వాక్యాలను అర్థవాద 
వాక్యాలు అంటారు. వేదాలతో విధిని గూర్చి చెప్పేవాక్యాలను వధివాక్వాలు 
అనీ, ఆ విధి (ఆప్రక్రియ) చేయడం వలన కలిగే ఫలితాలను గూర్చి 
చెప్పేవాక్యాలను అర్థవాదవాక్యాలనీ అంటారు). 


పోనీ రాజోద్యోగి వెళ్తుంటే 'రాజు వెళుతున్నాడు” అని జెపచారికంగా 
చెప్పటమా అంటే అది కుదరదు. భేదమే లేని వాటికి “ఉపచారం” ఎలా 
కుదురుతుంది? ఇక్కడ & ०८९०५०० కానీ, సంశయం కానీ కుదరదు. 
ఎందుచేతనంటే [శుతి తానే ప్రమాణము. అందుచేత “తత్వమసి” మొదలైన 
వాక్యాలు అఖండార్భాన్ని బోధిస్తాయి. కార్యకరణసంబంధం వీటితో పొసగదు. 
సామానాధికరణ్యం కలిగిన “स 0420 దేవదత్తః' వాక్యం వంటిదే ఇది కూడా. 


వేదాంతసారః 75 


ఈ విధంగా అఖండార్థం చెప్పటం వాచ్యార్థానికి సంబంధించినంతవరకూ 
కుదరదు కనుక లక్షణద్వారానే అఖండార్థం చెప్పాల్సివస్తుంది. 


మూ॥ అత్ర 'గజ్ఞాయాం ఘోష ప్రతివసతీతి వాక్యవజ్ఞహల్లక్షుకాపి న సజ్లచ్చతే. 
తత్ర తు గజ్జాఘోషయోరాధారాధేయభావలక్షణస్య వాక్యార్థస్యాశేషతో 
విరుద్ధత్వాద్వాక్యార్థమశేషతః పరిత్యజ్య स्थन తీరలక్షణాయా 
యుక్తత్వాజ్ఞవాల్లక్షణా సజ్ఞచ్చతే. అ(త్ర తుం వరోక్షాపరోక్ష 
చైతన్యైకత్వలక్షణస్య వాక్యార్థస్య భాగమాత్రే) విరోధాద్భా గాన్తరమపి 
పరిత్య్వజ్యాన్యలక్షణాయా అయుక్తత్వాజ్ఞహల్లక్షణా న సంగచ్చతే, నచ 
06८० స్వార్థపరిత్యాగేన తీరపదార్థం యథా లక్షయతి తథా తత్సదం 
త్వమ్పదం వా స్వార్థపరిత్యాగేన త్వమ్పదార్థం తత్పదార్థం వా 
లక్షయత్వతః కుతో జహల్లక్షణా న సబ్గచ్చత ఇతి వాచ్యమ్‌. తత్ర 
తీరపద్రాశ్రవణేన తదర్థా ప్రతీతా లక్షణయా తత్రతీత్యపేక్షయామపి 
తత్వ్వమ్పదయోః శూయమాణత్వేన తదర్థ(ప్రతీతౌ లక్షణయా 
పునరన్యతరపదేనాన్యతరపదార్థప్రతీత్య పేక్షాభావాత్‌. 25 


అను.వా॥'గంగాయాం ఘోష అనే వాక్యానికి 'గంగయందు” గొల్లపల్లె ఉన్నది 
అని అర్థం. “గంగి అనగా గంగానది అని అర్థం కదా. అలాంటప్పుడు 
నదియందు పల్లె ఉండడం అసంభవం కనుక గంగి పదాన్ని దానితో 
సంబంధం ఉన్న 'గంగాతీరంి అనే అర్థం లక్షణద్వారా (గహించాల్సి 
వస్తుంది. గంగాప్రవాహానికీ, గొల్లపల్లెకూ ఆధారఆధేయభావసంబంధం 
వాచ్యార్థంలో విరోధాన్ని సూచిస్తుంది. అందుచేత లక్షణద్వారా మాత్రమే 
అర్థం గ్రహించాల్ల్సి ఉంది. గంగాశబ్దం ప్రవాహార్గాన్ని పూర్తిగా విడిచి పెట్టీ 
'తీరంి అనే అర్థాన్ని లక్షింపచేసింది. ఈ విధంగా ఇక్కడ జహల్లక్షణ 
వర్తింపచేయాలంటే కుదరదు. ఎందుచేతనంటే గంగకీ, గొల్లపల్లెకూ 
ఉన్నట్టుగా వాచ్యార్థం అనన్వయం (విరోధం) యీ “తత్వమసి” లోని 
“తతొ, త్వం పదాలలో లేదు. ఇక్కడ ఉన్న విరోధమంతా చైతన్యంయిక్క 
పరోక్షత్వ-అపరోక్షత్వాలకు మాత్రమే. ఈ పరోక్ష-అపరోక్షణైతన్యాలకు 


76 వేదాంతసారః 


ఐక్యం చెప్పటానికి కేవలం ఒక భాగంలోనే విరోధం ఉంది. అందుచేత 
విరోధంలేని భాగంకూడా ఇందులో చేర్చుకొని మొత్తం వాచ్యార్థాన్ని 
వదలిపెట్టీ జహల్లక్షణద్వారా మరో అర్థం చెప్పటం కుదరదు. అలా 
కాదు గంగాపదం ఏ విధంగానైతే తనకుగల “ప్రవాహమనే” అర్థాన్ని 
విడిచిపెట్టి తీరమనే అర్థాన్ని లక్షింపచేసిందో అలాగే తత్పదం కానీ, 
త్వం పదం కానీ తమయొక్క అర్థాల్ని వదలిపెట్టి తత్‌ పదం త్వం” 
పదం యొక్క అర్ధాన్నిగానీ, త్వంపదం 'త్వతొ పదం యొక్క అర్థాన్ని 
గానీ లక్షింపచేస్తుంది కదా అని ఆశంక కలుగవచ్చు. కానీ అలా 
కుదరదు. గంగాయాం ఘోష అనే వాక్యంలో “తీరి మనే పదం 
వినబడటంలేదు. లక్ష్షణద్వారా తీరమనే అర్థం మా(తవే 
(గహించబడుతుంది. తత్‌, త్వం పదాలు వినటంతోనే వాటి యొక్క 
అర్థ (ప్రతీతి కూడా కలుగుతూంది. అందుచేత వాటి అర్థం కోసం 
మరోపదమూ, దానియొక్క అర్థమూ అవసరం లేదు. 


వి॥ “తత్త్వమసి” వాక్యంలో జహల్లక్షణ ఎలా కుదరదో వివరిస్తున్నాడు. 
వాచ్యార్థంలో అన్వయం పొసగనపుడు లక్షణద్వారా అర్థం గ్రహించాలి 
ఉంటుంది. లక్షణ చెప్పుకోవటానికి ముఖ్యంగా రెండు ఉండాలి. ఒకొటి - 
ముఖ్యార్థబాధ. వాక్యంలోని పదాలతో అర్థం సరిగా కుదరకపోవటం. రెండు 
- అలా అర్థం కుదరని పదానికి మరో అర్థంతో సంబంధం ఉండటం. 


“ముఖ్యార్థబాధే తద్యోగే రూఢితోతి థ ప్రయోజనాత్‌” 


అని 'లక్షణి స్వరూపం చెప్పబడింది. పైన ఉదాహరించబడిన “గంగాయాం 
ध 1 వాక్యంలో గంగాపదానికి ప్రవాహమనే అర్థం గ్రహించినపుడు అది 
పల్లెకు ఆధారంగా ఉండడం కుదరదు. నీటిమీద గ్రామం నిలువదు. అయితే 
ఆ పదానికి దగ్గరగా ఉండే మరో అర్థం తీరం. అందుచేత ఇక్కడ ముఖ్యార్థం 
పొసగకపోవటం, ముఖ్యార్థంతో సంబంధంగల మరోక అర్థం చెప్పుకొనే 
అవకాశం ఉంది. “తత్వమసి” వాక్యంలో తత్‌ పదానికీ, త్వం పదానికీ అర్థం 
చెప్పుకోవటంలో అన్వయం లేదు. ఆ రెండూ ఒకటే అని చెప్పాలంటే మాత్రం 


వేదాంతసారః 77 


వాటికి గల పరోక్షత్వం, అపరోక్షత్వం అనే విశేషణాలకు గల విరోధం అడ్డుగా 
నిలూస్తుంది. 

తత్‌ అనగా పరోక్షచైతన్యం 

త్వం అనగా అపరోక్షచైతన్యం. 

ఈ రెంటిలో ఉన్న చైతన్యం ఒక్కటే. వాలీ విశేషణాలు వేరు. ఈ వాక్యాల్లో 
తత్‌, త్వం అనే పదాలయొక్క అర్థాల్ని వదలిపెట్టి మరో అర్థం గ్రహించాల్సిన 
అవకాశం లేదు. ఆ రెండింటి అర్థం స్పష్టంగా తెలుస్తూంది. పోనీ విరుద్ధంగా 
ఉన్న విశేషణాల్ని వదలిపెట్టి అర్థం చెప్పాలన్నా కుదరదు. ఈ విధంగా మొత్తం 
వాచ్యార్థాన్ని వదిలి మరో అర్థని చెప్పడం కుదరదు కనుక ఇక్కడ జహలక్షణ 
పొసగదు. 


మూ॥ (ॐ శోణో ధావతీతి వాక్యవదజహల్లక్షణాపి న సమృవతి. తత్ర 
శోణగుణగమనలక్షణస్య వాక్యార్థస్య విరుద్ధత్వాత్తదపరిత్యాగేన 
తదాశ్రయాశ్వాదిలక్షణయా తద్విరోధపరిహారసమృవదజహల్లక్షణా 
సమృవతి. అత్ర తు పరోక్షాపరోక్షత్వాదివి శిష్టచై త న్యైకత్వస్య 
విరుద్ధత్వాత్తదపరిత్యాగేన తత్సమన్థినో యస్య కస్యచిదర్ధస్య లక్షితత్వేల_ 
ప్రి తద్విరోధపరిహారాసమృవాదజహల్లక్షణా స సమృవత్యేవ. నచ 
తత్సదం త్వమ్పదం వా స్వార్థవిరుద్ధాంశపరిత్యాగేనాంశాన్తరసహితం 
త్వమ్పదార్థం తత్పదార్థం వా లక్షయత్వతః కథం ప్రకారాన్తరేణ 
భాగలక్షణాజ్లీకరణమితి వాచ్యమ్‌. ఏకేన పదేన ०१९०९०४ 
పదార్థాన్త్రరోభయలక్షణాయా అసమృవాత్పదాన్తరేణ తదర్థప్రతీతౌ 
లక్షణయా పునస్తత్పతీత్యపేక్షాభావాచ్చ. 26 

©. అజహల్లక్షణ కూడా ఎలా పొసగదో వివరిస్తున్నాడు. 'శోణో ధావతి” 
అనే వాక్యానికి చెప్పుకున్నట్లుగా అజవాల్లక్షణద్వారా అర్థ © 
చెప్పుకోవటం తత్త్వమసి” వాక్యవిషయంలో కుదరదు. 'శోణో ధావతి” 
(ఎరుపు పరుగెత్తుచున్నది) అనే వాక్యంలో 'కోణిము గుణము. గుణం 
(ఎరుపురంగు) పరుగెత్తడం అనేది సంభవం కాదు కాబట్టి ఆ 'గుణంి” 


78 వేదాంతసారః వేదాంతసారః 79 
దేనికైతే చెందిందో దాన్ని అనగా అశ్వాన్ని లక్షణద్వారా (గ్రహించి మూ॥ తస్మాద్యథా సోతం యం దేవదత్త ఇతి వాక్యం खद्‌ వా తత్మాలై- 
“అశ్వం పరుగెత్తుచున్నది” అనే వాక్యార్థం చెప్పటం అజహల్లక్షణద్వారా తత్మాలవిశిష్టదేవదత్తలక్షణస్య వాక్యార్థస్యాంశే విరోధాద్విరుద్ద 
సంభవమౌతుంది. 'ఎరుపురంగు'ను పూర్తిగా వదలివేయకుండా 'ఎర్రని తత్మాలైతత్యాలవి శిష్టత్వాంశం పరిత్యజ్యావిరుద్ధం దేవదత్తాంశమాడత్రం 
అశ్వం పరుగెత్తుతూంది' అనే అర్థం కుదురుతుంది. “శోణ” అనే పదాన్ని లక్షయతి తత్త్వమసీతి వాక్యం తదర్గో వా పరోక్షత్వాపరోక్షత్వాది 
త్యజించకపోవటం చేత ఇది అజహలక్షణ (దీన్నే శాస్తాంతరంలో విశిష్టచైతన్యైకత్వలక్షణస్య వాక్యార్థస్యాంశే విరోధాద్విరుద్ధపరోక్షత్వా 
ఉపాదానలక్షణ అని అంటారు). అయితే పై విధంగా అజహలక్షణ పరోక్షత్వాదివి శిష్టత్వాంశం పరిత్యజ్యావిరుద్ధమఖణ్బచైతన్యమా త్రం 
చెప్పటం “తత్త్వమసి” వాక్యం విషయంలో కుదరదు. ఈ తత్త్వమసి లక్షయతీతి. 
వాక్యంలో పరోక్షత్వవిశిష్ట చైతన్యం, అపరోక్షత్వవిశిష్టచైతన్యం రెంటికీ అను.వా అందుచేత ఏ విధంగానైతే पे యం దేవదత్త అనే వాక్యం లేదా ఆ 
ఐక్యం అనగా రెండూ ఒకటే అని చెప్పడం ప్రధానాంశం. ఈ రెండూ వాక్యార్థం తత్మాలదేవదత్తుడు, ఏతత్మాలదేవదత్తుడు అని వాక్యార్థంలోని 
(పరోక్షత్వ, అపరోక్షత్వాదులు) పరస్పరవిరుద్దాలు. వాటికి ఐక్యం తత్మాల, ఏతత్మాల అంశాలకు విరోధం ఉన్నప్పటికీ, విరోధంలేని 
కుదరదు. పోనీ వాటితో కూడిన చైతన్యం ఒక్కటే అని, రెంటిలోనూ దేవదత్తుడనే అంశాన్ని గ్రహించటం జరిగిందో అదే విధంగా “తత్త్వమసి” 
ఉంది చేతన్యమే కదా అని ఏదో విధంగా వాటికి సంబంధించిన ఏదో అనే వాక్యం లేదా ఆ వాక్యార్థం పరోక్షచైతన్యం, అపరోక్షచైతన్యం అనే 
ఒక అర్థాన్ని చెప్పుకున్నప్పటికీ వాటి మధ్యగల విరోధం తొలగిపోదు. వాక్యాలకీ ఏకార్థం చెప్పినప్పుడు విరోధం ఉన్న ऊह అపరోక్ష అనే 
అలా కాదు, తత్సదం లేదా త్వం పదమ్‌ విరుద్దాంశమైన పరోక్షత్వ, విశేషణాలను పరిత్యజించి, విరోధం లేని చైతన్యాన్ని మాత్రం గ్రహించి 
అపరోక్షత్వాల్ని వదలిపెట్టి ఏదో మరియొక అంశంతో కలిసి తత్‌ అఖండార్ధాన్ని లక్షింపజేస్తుంది. 
పదము యొక్క ఆర్థాన్నిగానీ త్వం పదము యొక్క అర్థం కాని చెప్పవచ్చు వి॥ 'సోల యం దేవదత్త” అన్నప్పుడు “సః అయం దేవదత్త ఆ దేవదత్తుడే 
0 ఇతడు అని అర్ధం. ఆ దేవదత్తుడు అనగా “తత్మాలి” ఆ సమయంలో ఉన్న 
1 దేవదత్తుడు అని అర్ధం. అలాగే “ఏతత్మాల” అనగా ఈ సమయంలో ఉన్న 
మరొయొక పదం యొక్క అర్థం ఉండటానికి వీలులేదు. మరొక పదం దేవదత్తుడు. ఈ రెండు వాక్యాల్లో చెప్పబడినది ఒకే దేవదత్తుడిని గురించి. 
చేత ఇక్కడ కావలసిన అర్థాన్ని గ్రహించాలి అంటే అప్పుడు ఆ పదానికి అయితే అతనికి చేర్చబడిన విశేషణాలకు అప్పటి, ఇప్పటి అనే వాటికి విరోధం 
కూడా మళ్ళీ లక్ష్యార్థం చెప్పాల్సివస్తుంది. ఉంది. ఆ విశేషణాల్ని వదిలిపెడితే అర్ధం కుదురుతుంది. అందుచేత విరోధం 
వి॥ పరోక్షచైతన్యం, అపరోక్షచైతన్యం రెండూ ఒకటే అని “తత్త్వమసి ఉన్న అంశాన్ని వదిలివేని విరోధం లేని అంశాన్ని తీనుకొని 
వాక్యార్థం” అని ప్రతిపాద్యాంశం. అయితే రెంటితోనూ ఉన్న చైతన్యం జహదజహల్లక్షణద్వారా రెండు వాక్యాలకీ ఒకే అర్థం చెప్పడం కుదురుతుంది. 
పరోక్షత్వము, అపరోక్షత్వము అని విశేషంతో కూడి ఉంది. ఆ విశేషం లేకపోతే అదే విధంగా “తత్‌ త్వం అసి” అనే వాక్యంలో ఉన్న రెండు పదాలు తత్‌, త్వం. 
రెండూ ఒకటే. ఆ విశేషం ఉంటే మాత్రం రెండూ ఒకటేనని చెప్పడం కుదరదు. ఒకటి పరోక్షత్వాన్ని మరొకటి అపరోక్షత్వాన్ని సూచిస్తుంది. ఈ రెంటికీ విరోధం. 


అందుచేత మొదట చెప్పిన భాగలక్షణయే “తత్వమసి” వాక్యార్థానికి పొసగుతుంది. అయితే రెండింటిలో చెప్పబడిన చైతన్యం అనేది మాత్రం ఒకటే. అందుచేత 


80 వేదాంతసారః 


“తత్త్వమసి” వాక్యార్థం కూడా పైన చెప్పిప సోతల._యం దేవదత్తః వాక్యార్థంలాగా 


జహదజహల్లక్షనద్వారా అఖండార్లాన్ని లకింపజేసుంది. 
® WU — 


మూ॥ అధాధునా “అహం బ్రహ్మాస్మి” ఇత్యనుభవ వాక్యార్తో వర్ధతే. 
ఏవమాచార్యేణాధ్యారో పాపవాదపురఃసరం తత్త్వ్వమ్పదార్భా శోధయిత్వా 
వాక్యేనాఖణ్ళ9_ర్భేవ బోదితే9 ధికారిణో9 వాం 
నిత్యశం ద్ద బం ద్ద ముక్తన త్యనస్వభావవరమాన २ :3 १८९०००० 
బ్రహ్మాస్మీత్య్వఖణ్ఞాకారాకారి తా చిత్తవృత్తిరుదేతి. సాతు చిత్రతిబింబ 
సహితౌ సతీ ప్రత్యగభిన్నమజ్ఞాతం పరంబ్రహ్మ విషయీకృత్య 
తద్గతాజ్ఞానవేవ బాధతే తదా వటకారణతన్సుదాహే 
పటదాహవదలఖిలకారణేం_జ్ఞానే భాదితే సతి తత్మార్యస్యాథిలస్య 
బాధితత్వాత్తదన్తర్భూతాణ్ఞాకారాకారితా చిత్తవృత్తిరపి బాధితా భవతి. 
తత్ర ప్రతిబింబితం చైతన్యమపి యథా ప్రభాదిత్యప్రభావభాసనాస మరా 
సతీ తయాభిభూతా భవతి తథా స్వయవ్రుకాశమాన ప్రత్యగభిన్న 
పరబ్రహ్మావభాసనానర్హతయా తేనావిభూతం సత్స్వోపాధిభూతఖణ్జ 
చిత్సవృ త్తే ర్పాదితత్వాత్‌ దర్పణాభా వే 5०० ॐ (55 తిబింబన ध 
ముఖమాత్రత్వవ త్రత్యగభిన్నపర ० ४० భవతి. 28 


అను.వా॥। ఇంతవరకూ “తత్‌ త్వం అసి” అని ఆచార్యుడు శిష్యునికి ఏ విధంగా 
ప్రత్యగాత్మ, పర(బ్రహ్మల ఐక్యాన్ని బోధించాడో వివరించి, ఇప్పుడు ఆ 
భోధనవలన శిష్యునికి “అహం (బ్రహ్మోస్మి” అనే అనుభూతి ఎలా 
కలుగుతుందో వర్ణిస్తున్నాడు. 


ఇప్పుడు “అహం బ్రహ్మాస్మి” (నేను బ్రహ్మను అయి ఉన్నాను) అనే 
అనుభవవాక్యార్థం వర్ణించబడుతుంది. ఇంతవరకూ వివరించినవిదంగా 
ఆచార్యుడు శిష్యునికి ఆధ్యారోపం, అపవాదం ఈ రెండింటిద్వారా “తత్‌ త్వం” 
పదాల అర్థాలను బోధిస్తాడు. అప్పుడు ఆ “తత్త్వమసి” వాక్యం యొక్క 
అఖండార్ధాన్ని అర్ధం చేసుకొన్న జ్ఞానసముపార్దనకు అధికారి అయిన ఆ 
మనసులో “నిత్యమైన, శుద్ధమైన, జ్ఞానాన్ని పొందిన, బంధాలు లేని, 


వేదాంతసారః 81 


సత్య్వస్వరూపం కలిగిన, పరమానందరూపమైన అనంతమైన అద్వితీయమైన 
(బ్రహ్మను నేను” అనే భావం (చిత్వవృత్తి) ఉదయిస్తుంది. అలాంటి చిత్తవృత్తిలో 
అజ్ఞానం యొక్క ప్రతిబింబం ఉండదు. “చిత్తు” యొక్క అనగా ప్రకాశరూపమైన 
జ్ఞానంయొక్క (ప్రతిబింబచే ఉంటుంది. అజ్ఞానం బాధితమై (కొట్టుకొని) 
పోతుంది. అట్టి స్థితిలో ప్రత్యగాత్మతో అభిన్నమైన, అంతవరకు తెలియని 
పర(బ్రహ్మను తెలుసుకోవటం వలన పర(బ్రహ్మవిషయమైన అజ్ఞానం 
తొలగిపోగానే సమస్తకార్యప్రపంచము తొలగిపోతుంది. ఆ చిత్తవృత్తిలో 
(ప్రతిబింబించే చైతన్యం కూడా సూర్యుని (ప్రకాశంలో వెలవెలబోయే 
(వెలుగులుచిమ్మే సామర్ధ్యాన్ని కోల్పోయిన) దీపకాంతివలె శుద్ధచైతన్యం చేత 
కప్పబడిపోతుంది. ఆ విధంగా ఆ చైతన్యం ప్రత్యగాత్మతో అభిన్నమైన పరబ్రహ్మ 
(ప్రకాశంచేత కప్పబడి, తనకు ఉపాధిభూతమైన (ఆవరణగా ఉండిన) అఖండ 
+ మిగిలినట్లుగా, (ప్రత్యగభిన్నమైన కేవలపర బ్రహ్మగా 
మిగిలిపోతుంది. 


2) “అధాధునా.................. " అని ఇక్నడ వాక్యం (ప్రారంభమైంది. 
“అథ” అనే పదానికి మంగళము, అనంతరము, (ప్రారంభము, ప్రశ్న పూర్ణత్వం 
అనే అర్థాలున్నాయి. ఇక్కడ అథి అని (ప్రారంభించడంలో ఉద్దేశ్యం “తత్త్వమసి” 
అనే వాక్యమూ, దానియొక్క అర్థమూ శిష్యుడు అవగతం చేసుకొన్న తర్వాత 
అని. అందుచేత ఇక్నడ “అథ” అనే పదం అనంతర్యార్థంలో (ప్రయోగించబడింది. 
ఇక “నిత్యశుద్ధ” మొదలైన వాటిని వివరిస్తున్నాడు. 


నిత్య - అంతరహితమైన, శుద్ధ - అవిద్యాదిదోషశూన్యమైన, 
బుద్ధ - స్వప్రకాశస్వరూపమైనట్టీ, జడత్వాదులు లేనట్టి, 
ముక్త - సర్వవిధముల ఉపాధులనుండి విడివడిన, 

సత్య - అవినాశిస్వబావముగల, 


పరమానంద- కర్మ్శజన్యమైన, క్షయము తప్పనిలౌకిక ఆనందముల కంటె 
పరమైన ఆనందము, 


82 వేదాంతసారః 


అనంత - అంతములేని అనగా అంతటా వ్యాపించిన, దేశతః 
పరిచ్చేదం కాని 

అద్వయ - ఏకైక, అఖండమైన 

పూర్వోక్తరీతిలో ఆచార్యుడు = అసలు స్వరూపమూ, 
ఆది ఆవరించబడటంవల్ల బయట కనిపించే జగత్తే శుద్ధచైతన్యంగా 
భావించబడటం శిష్యునికి బోధించాక ఆ శిష్యుని మనస్సు నిర్మలమౌతుంది. 
శుద్ధ్దచైతన్యస్వరూపం ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో అప్పుడు అతని 
మనసులో ఎలాంటి చిత్తవృత్తులు ఉండవు. అద్దం ఉంటేనే కదా! అందులో 
వస్తువు ప్రతిబింబించేది. ప్రతిబింబమే వస్తువుగా భావించేదేను. అద్ధం లేకపోతే 
వస్తువు స్వస్వరూపంలో ఉంటుంది. అదే విధంగా శుద్దచైతన్యాన్ని జగత్తులో 
(ప్రతిబింబింపజేసే అజ్ఞానం తొలగిపోతే శుద్ధచైతన్యమే మిగులుతుంది. 
అందుచేత శుద్ధచైతన్యస్వరూపం తెలుసుకొన్న అధికారి వేదవేదాంగవేత్తా. 
మోక్షేచ్చగలవాడూ అయిన శిష్యునికి “తత్త్వమసి” ఆ “దైతన్యం నీవు” అన్నవాక్యం 
మనసుకు హత్తుకొని, వెనువెంటనే “అహం బ్రహ్మాస్మి” ఆ విశుద్ధచైతన్యమైన 
(బ్రహ్మను నేను. అనే అనుభవం కలుగుతుంది. ఈ అనుభవాన్ని చెప్పే వాక్యం 
కనుక “అహం (బ్రహ్మోస్మి” అనుభవవాక్యం అని చెప్పబడింది. 


మూ॥ ఏవం చ సతి “మనసైవానుద్రష్టవ్యం యన్మనసా న మనుతే” 
ఇత్యనయోః శ్రుత్యోరవిరోధో వృత్తివ్యాప్యత్వాజ్లీ కారేణ ఫలవ్యాప్యత్వ 
ప్రతిషేధప్రతిపాదనాత్‌, తదుక్తమ్‌. 
ఫలవ్యాష్యత్వమేవాస్య శాగస్తకృద్ణిర్నివారితమ్‌, 
బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తివ్యాప్తిర పేక్షితా” ఇతి. 
“న్వయం(ప్రకాశమానత్వాన్నాభాన ఉపయుజ్యతే” ఇతి చ 
జడపదార్యాకారాకారితచిత్తవృత్తిరజ్ఞాతం ఘటం విషయీకృత్య 
తద్గతాజ్ఞాననిరససపురఃసరం స్వగతచిదాభాసేన జడం ఘటమపి 
భాసయతి తదుక్తమ్‌ - 


వేదాంతసారః 83 


“బుద్ధితత్జ్సచిదాభాసౌ ద్వావేతౌ వ్యాప్పుతో ఘటమ్‌, 

తత్రాజ్ఞానం ధియా నశ్యేదాభాసేన ఘటః స్ఫురేత్‌” ఇతి, 

యథా దీప ప్రభామజ్జలమన్గకారగతం ఘటపటాదికం విషయీకృత్య 
తద్గతాన్థకారనిరసనపురఃసరం స్వ్నప్రభయా తదసి భాసయతీతి. 29 


అను.వా।ఇలా ఉంటూండగా “మనసుతోనే చూడాలి”, “దేనినైతే మనసుచేత 
తెలుసుకోలేడో” అనే రెండు శ్రుతివాక్యాలకు కూడా విరోధం ఉండదు. 
ఎందుచేతనంటే (బ్రహ్మజ్ఞానానికి వృత్తివ్యావ్యత్వం మాత్రం 
అంగీకరించబడింది. ఫలవ్యాప్యత్వం ప్రతిషేధించబడింది. ఈ విషయం 
“పంచదశి'లో ఇలా చెప్పబడింది. “శాగస్త్రకారులు ఈ విషయంలో 
(బ్రహ్మకు సంబందించినంతవరకు) ఫలవ్యాప్యత్వం మాత్రం ఉండదు 
అని చెప్పారు. (బ్రహ్మవిషయంలో గల అజ్ఞానాన్ని పొగొట్టడానికై 
వృత్తివ్యాష్యత్వం కావలసిందే. (పంచదశి 7-92) అదే సందర్భంలో 
“బ్రహ్మ స్వయంటప్రకాశం గలది కాబట్టి చిదాభాసతో అవసరం లేదు”. 
అని కూడా చెప్పబడింది. బ్రహ్మవిసయంలోని వృత్తికే, జడపదార్థం 
విషయంలోని వృత్తికీ భేదం ఉంది. అది ఎలాగంటే - “ఇది ఘటము 
అని ఘటాకారంగా పరిణమించిన చిత్తవృత్తి అంతవరకు తెలియని 
ఘటాన్ని (ఘటం యొక్క ఉనికిని) తెలుపుతుంది. ఘటం విషయంలోని 
అజ్ఞానాన్ని తొలగించిన ఆ చిత్తవృత్తి తనయందలి చిదాభాసం 
(ప్రకాశం)తో ఘటాన్ని భాసింపజేస్తుంది. (ప్రకటింపజేస్తుంది. ఈ 
విషయం పంచదశిలో విద్వారణ్యులవారు ఇలా చెప్పారు. “బుద్ధి 
మరియు దానియందలి చిదాభాసము” - ఈ రెండూ ఘటాన్ని 
వ్యాపిస్తాయి. బుద్ధివలన ఘటవిషయకమైన అజ్ఞానం నశిస్తుంది. 
ప్రకాశం వల్ల ఘటం కన్నిస్తుంది. ఏ విధంగానైతే దీపంయొక్క 
కాంతివలయం చీకటిలో ఉన్న ఘట, పటాదుల విషయంలో మొదట 
వాటినావరించి ఉన్న అంధకారాన్ని తొలగించి తరువాత ఆ ఘట, 
పటాల్ని కనబడేట్లు చేన్తుందో అదే విధంగా బుద్ధివలన 


84 వేదాంతసారః 


ఘటవిషయకమైన అజ్ఞానం తొలగిపోవటమూ, తరువాత దానియందలి 
ప్రకాశము వలన “ఘటం” వ్యక్తమవటమూ జరుగుతుంది. 


&॥ వృత్తి అంటే మనస్సు ఇం[ద్రియాలద్వారా పదార్ధాన్ని చేరి ఆ 
పదార్థాకారంగా పరిణమించటం. అపుడే ఆ పదార్థంయొక్క జ్ఞానం 
కలుగుతుంది. 


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకొన్నప్పుడు ఆ జ్ఞానంలో రెండు 
దశలుంటాయి. మొదటిది వృత్తివ్యాప్తి, రెండవది ఫలవ్యాప్తి. వృత్తివ్యాప్తిని గురించి 
వేదాంత పరిభాషలో (గ్రంథకర్త ఇలా వివరించాడు. “ఏ విధంగానైతే తటాకం 
యొక్క రంధ్రములనుండి వెలువడిన నీరు చిననచిన్న కాలువల ద్వారా కేదారల్లో 
(పంటపొలాల్లో)కి ప్రవేశించి, అక్కడ ఆ క్షేత్రం ఆకారంలో చతురగ్రంగా 
పరిణమిస్తుందో అదే విధంగా తైజసమైన అంతఃకరణం కూడా కళ్లు మొదలైన 
ఇం(ద్రియాలద్వారా ఘటము మొదలైన విషయములను (వస్తువులను) చేరి 
వాటి ఆకారంలో పరిణమిస్తుంది. ఈ విధంగా అంతఃకరణ చైతన్యం 
పదార్థాకారంగా పరిణమించటమే “వృత్తి”. ఇదే విధంగా అంతఃకరణం 
అఖండటబ్రహ్మను పొంది ఆ బ్రహ్మ ఆకారంలో పరిణమిస్తుంది. ఈ దశనే 
వృత్తివ్యాప్తత్వము అంటారు. ఘటాదులను విషయంలో దీపంలాగా ఈ అంతః 
కరణం (బ్రహ్మను భాసింపజేస్తే అది “ఫలవ్యాప్తి అవుతుంది. అయితే ఈ ఫలవ్వాప్తి 
(బ్రహ్మేతరమైన వాటికే వర్తిస్తుంది కాని బ్రహ్మకు కాదు. స్వప్రకాశము కానట్టి 
జడపదార్థాలైన ఘటాదులను భాసింపజేయాటానికి చిదాభాసము కావాలి కానీ 
స్వయం టప్రకాశమైన బ్రహ్మను భాసింపజేయటానికి ఏ చిదాభాసం యొక్క ఆ పేక్షా 
లేదు. అందుచేతనే పైన రెండుశ్లోకాల్లోనూ (బ్రహ్మవిషయంలో వృత్తివ్యాప్యత్వం 
తప్ప ఫలవ్యాప్యత్వం కుదరదు అని చెప్పారు. 
మూ॥ ఏవంబభూతన్వన్వరూవచ్చైతన్యసాక్షాత్మారవర్యన్తం (శ్రవణ 
మనననిదిధ్యాసనసమాధ్యనుష్టానస్యాపేక్షితత్వాత్తే9 పి (1 
(శ్రవణం నామ షడ్విధ दु ८ ठ 43 దాన్తానామద్వితీయే వస్తుని 
తాత్సర్యావధారణమ్‌. లిజ్లాని తూపక్రమోపసంహారాభ్యాసాపూర్వతా 


వేదాంతసారః 85 


భలార్భవాదోపవత్యాదీని, తత్ర ప్రకరణప్రతిపాద్యస్యార్థన్య 
తదాద్యన్తయోరుపపాదనముపక్రమోపసంహారౌ. యథా ఛాన్లోగ్యే 
షషాధ్యాయే పతిపాద్యన్య వన్తునన్తన్మధ్యో పౌనః పున్యేన 
ప్రతిపాదనమభ్యాసః యథా తతైవాద్వితీయవస్తునః మధ్యే తత్వమసీతి 
నవకృత్వః (ప్రతిపాదనమ్‌. ప్రకరణ ప్రతిపాద్యస్యాద్వితీయవస్తునః 
ప్రమాణాన్తరావిషయూకరణమపూర్వతా. యథా తతైవాద్వితీయవస్తునో 
మానాన్తరావిషయాకరణమ్‌. ఫలం తు ప్రకరణ ప్రతిపాద్యస్యాత్మజ్ఞానస్య 
తదునుష్టానస్య వా తత్ర తత్ర శ్రూయమాణం ప్రయోజనమ్‌. యథా 
తత్ర “ఆచార్యవాన్‌ పురుషో వేద తస్య తావదేవ చిరం యావన్న 
విమోక్ష్యేం क సమ్పత్యు” ఇత్యద్వితీయవస్తుజ్ఞాన స్య ९ (@०) ६) 
ప్రయోజనం శ్రూయతే. ప్రకరణటప్రతిపాద్యన్య తత్ర తత్ర 
ప్రశంసనమర్థవాదః. యథా తతైవ “ఉత తమాదేశమ ప్రాక్ష్యో 
యేనాశ్రుత్రం శ్రుతం భవత్యమతం మతమవిజ్ఞాతం విజ్ఞాతమ్‌” 
ఇత్యద్వితీయవస్తు ప్రశంసనమ్‌. ప్రకరణ ప్రతిపాద్యార్థసాధనే తత్ర తత్ర 
శూయమాణా యుక్తిరుపపత్తిః:. యథా తత్ర “యథా సౌమ్యేకేన 
"शद సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాద్వాచారమృణం వికారో 
నామధేయం మృత్తికేత్వ్యేవ సత్యం” ఇత్యాదావద్వితీయవస్తుసాధనే 
వికారస్య వాచారమృణమాత్రత్వే యుక్తిః శ్రూయతే, 


అను.వా॥ ఈ విధమైన (పైన చెప్పబడిన) స్వస్వరూప (బ్రహ్మస్వరూప) అనుభవం 
కలిగే వరకూ శ్రవణ, మనన, నిధిధ్యాసన, సమాధి అనే నాల్లింటినీ 
ఆచరించాల్సిన అవసరం ఉండటంచేత ఆ శ్రవణమననాదుల్ని గురించి 
కూడా ఇక్కడ వివరించబడుతూంది. (శ్రవణం అనగా ఆరువిధముల 
లింగములద్వారా సమస్త వేదాంతములయొక్క తాత్సర్యము. 
అద్వితీయవస్తువునందే అని నిర్ధారించటం. ఆ ఆరులింగాలు క్రమంగా 
ఉపక్రమోపసంహారాలు, ఆఖ్యానం, అపూర్వత, ఫలం, అర్థవాదం, 
ఉపపత్తి. వీటిలో ఉపక్రమము అనగా ఆ ప్రకరణంలో ప్రతిపాదించబోవు 


86 వేదాంతసారః 


విషయాన్ని గురించిన ప్రస్తావన (ప్రారంభం) అదే విధంగా అంతవరకూ 
ప్రతిపాదించిన విషయాన్ని చివరగా మళ్ళీ ఒక్కసారి సారాంశంగా 
చెప్పటం ఉపసంహారం. ఉదాహరణకు ఛాందోగ్యోపనిషత్తులో 
ఆరవఅధ్యాయంలో ఆ ప్రకరణంలో ప్రతిపాదింపబోయే అద్వైతవస్తువును 
గురించి “ఏకమేవాద్వితీయం” అని చెప్పటం ఉపక్రమం. అదే 
అధ్యాయం చివరన “ఐతదాత్యమ్‌ ఇదం సర్వం” అని ప్రతిపాదించటం 
ఉపసంహారం. ప్రకరణంలో (ప్రతిపాదించే వస్తువును గురించి 
ప్రకరణమధ్యలో మాటిమాటికీ ప్రస్తావించటం అభ్యాసం. 


ఉదాహరణకు అదే అధ్యాయంలో అద్వైతవస్తుప్రతిపాదనకై జరిగే చర్చ 
మధ్యలో “తత్వమసి” అని తొమ్మిదిసార్లు అదే విషయాన్ని మళ్ళీ మళ్లీ చెప్పటం 
జరిగింది. ప్రకరణాలద్వారా తెలియదని ప్రతిపాదించటం 'అపూర్వతి. 

ఉదాహరణకు అదే అధ్యాయంలో అద్వితీయవస్తువును నిరూపించటానికి 
ఏ (ప్రమాణాలు కుదరవని (ప్రతిపాదించబడింది. (ప్రకరణంలో (ప్రతిపాదించే 
ఆత్మజ్ఞానసముపార్దనవలన కలిగే ప్రయోజనం, ఆ ఆత్మజ్ఞానం కొరకై చేసే 
అనుష్టానంయొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అదే ఇక్కడ “ఫలం” అని 
చెప్పబడింది. ఉదాహరణకు అదే అధ్యాయంలో “ఆచార్యవాన్‌ పురుషో వేద 
తన్య తావదేవ చిరం యరావన్న 85०69 ८ న మృత్స్య” అది 
అద్వితీయవస్తుజ్ఞానాన్ని గురించి, దాన్ని పొందడంవల్ల ఏర్పడే ప్రయోజనం 
గురించి చెప్పబడింది. (ప్రకరణంలో (ప్రతిపాదించబోయే విషయాన్ని అక్కడక్కడ 
(ప్రశంసించటం “అర్థవాదం”. 

ఉదాహరణకు అదే అధ్యాయంలో “ఉత తమాదేశమ ప్రాక్షో యేనాశ్రుతం 
శ్రుతం భవత్యమతం మతమవిజ్ఞాతం విజ్ఞాతం” మొదలైన వాక్యాలద్వారా 
అద్వితీయవస్తువును ప్రశంసించటం. ప్రకరణంలో (ప్రతిపాదించే అర్థాన్ని 
సాధించటానికి చూపే ఉదాహరణయుక్తి. దీన్నే ఉపపత్తి అంటారు. ఉదాహరణకు 
అదే అధ్యాయంలో “యథా సౌమ్యేకేన మృత్సిబ్దేన సర్వం మృణ్మయం విజ్ఞాతం 
స్యాద్వాచారమృణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం” మొదలైన 


వేదాంతసారః 87 


వాక్యాలతో అద్వైతవస్తుసాధనకై వికారం’ కేవలం మాటల్లోనే (చెప్పేతీరులోనే) 
ఉంది అని ప్రదర్శించటం యుక్తి 


వి॥ “శ్రుతి” అనగా వేదవాక్యం “యుక్తి” అనగా మరో విషయాన్ని 
ఉదాహరణగా చూపి ప్రస్తుతానికి అన్వయించి చెప్పటం. ఈ రెంటివల్ల మనసులో 
కలిగే భావం అనుభవం. (228, యుక్తి, అనుభవం, ఈ మూడింటిద్వారా 
అధికారికి (బ్రహ్మసాక్షాత్మారం కలుగుతుంది. అయితే సమస్త ఉపాధిరహితమూ, 
ప్రత్యగాత్మకభిన్నమూ, పరమానందస్వరూపమూ అయిన ఈ విశుద్దచైతన్యం 
సాక్షాత్మరించేవరకు సాధకునికీ శ్రవణ, మనన, నిదిధ్యాస, సమాధులు 
ఆచరణీయాలే. శ్రవణం అనగా వేదవాక్యాలన్నింటి తాత్సర్యమూ 
అద్వితీయ[బ్రహ్మప్రతిపాదనయందే అని నిశ్చయంగా తెలుసుకోవటం. వేదానికి 
గల ఆరులింగాలద్వారా ఈ తాత్సర్యనిర్ధయం జరుగుతుంది. అవి 
ఉవ(కమాదంలు. వీటిన్నింటికీ క్రమంగా ఉదావారణలుం 
ఛాందోగ్యోపనిషత్తుయుక్క ఆరవఅధ్వాయంనుండి ఇవ్వబడినాయి. అవి...... 


1. ఉపక్రమం ~ “ఏకమేవాద్వితీయం” - అద్వితీయమైన, రెండవది ఏది 
లేని ఒకే వస్తువు (సత్‌) అని (ప్రకరణ ప్రారంభంలో చెప్పటం. 


(ఛాం.1-2-1) 

2. ఉపసంహారం - 'ఐతదాత్యమిదం సర్వమ్‌’ - ఇది అనియు ఆ సత్‌ 
ఆత్మగా కలిగినదే అని అధ్యాయం చివర చెప్పటం. 

3. అభ్యాసం - “తత్త్వమసి” - “అది నీవు అయి ఉన్నావు అని పదే పదే 
చెప్పటం. 

4. అపూర్వత - “ఏ ప్రమాణాలూ ఈ (బ్రహ్మజ్ఞానవిషయంలో పొసగవని 
క్రొత్తగా చెప్పటం. 

5. ఫలం - అద్వైత వస్తువును గూర్చి తెలుసుకోవటం, ఆస్థితిని పొందటం 
ఈ ప్రయోజనం ఫలం. 


88 వేదాంతసారః 


“ఆచార్యవాన్‌ పురుషో వేద........ ” ఇత్యాది వాక్యాల్లో ఇలా చెప్పబడింది. 
“[బహ్మవేత్త ఐన ఆచార్యుణ్ఞి కలిగిన పురుషుడే (శిష్యుడే) ఆత్మను గూర్చి 
తెలుసుకొంటాడు. అతడు శరీరబంధంనుండి విడిపడటమే ఆలస్యం. 
(బ్రహ్మత్వాన్ని పొందుతాడు”. ఇలా చెప్పటం వలన అద్వితీయ బ్రహ్మను గూర్చి 
తెలుసుకోవటం వల్ల పొందే ఫలం మోక్షం అని స్పష్టమౌతుంది. 


6. అర్థవాదం - “ఉత తమాదేశప్రాక్షో.......” ఇత్యాదివాక్యాలు, “ఎవ్వరిని 
గూర్చి తెలుసుకున్నంతనే అంతవరకూ విననివి వినబడతాయో, ఆలోచించనివి 
ఆలోచనలుగా రూపుదిద్దుకుంటాయో, తెలియనిది తెలిసిపోతుందో అలాంటి 
తత్వాన్ని గూర్చి ఉపదేశించమని నీవు అడిగావా” అని పై వాక్యాలకు అర్థం. 
ఎక్కడ “అ(శ్రుతం శ్రుతం” ఇత్యాదులు ఆ తత్వం యొక్క గొప్పదనాన్ని 
ప్రశసింస్తున్నాయి. అందుచేత దీన్ని అర్థవాదానికి ఉదాహరణంగా చెప్పారు. 


7. ఉపపత్తి - “యథా సౌమ్యైకేన” - ఇత్యాదివాక్యాలు - “ఓ సౌమ్యుడా!” 
ఒకే మట్టిముద్దతో ఘటం మొదలైన సకలమృణ్మయవస్తువులు తయారు 
చేయబడుతాయి. వాటియొక్క ‘వికారం? తయారైన రూపం ఘటం, పాకత్ర 
ఇత్యాది మాటల్లో చెప్పబడుతుంది. పేరు మాత్రమే వేరు కానీ అందులో ఉన్నది 
మట్టియే అన్నది సత్యం”. ఈ విధంగా చెప్పబోయే విషయానికి సరిపోయేట్లుగా 
ఉదాహరణ చూపటం ఉపపత్తి!. 


ఆత్మసాక్షాత్మానానికి సాధనాలైన (శ్రవణ, మనన, నిదిధ్యాసన, సమాధులను 
గురించి వేదాంతంలో వర్ణించబడింది. మొదటి మూడింటినీ గూర్చి 
'బృహదారణ్యకోపనిషత్తు'లో ఇలా వివరించబడింది. “తస్మాత్‌ బ్రాహ్మణః 
పాణ్ణిత్యం నిర్విద్వ బాల్వ్యేన తిష్టాసేత్‌ బాల్యం చ పాణ్ణిత్యం చ నిర్విద్యాథముని” 
(బృ. 3-5-1) అనగా అందుచేత బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానమనే పాండిత్యాన్ని 
సంతరించుకొని జ్ఞానబలమనే బాలభావంతో ఉండాలని కోరుకోవాలి. అటుపైన 
బాల్యం మరియు పాండిత్యాని ఈ రెంటినీ గూర్చి తెలుసుకొని అతడు ముని 
అవుతాడు.” ఈ వాక్యాల్లో “పాండిత్య” శబ్దం ద్వారా శ్రవణం, “బాల్య శబ్దం 
ద్వారా మననం, మునిశబ్దం ద్వారా 'నిదిధ్యాసనం” (ప్రతిపాదించబడినాయి. 


వేదాంతసారః 89 


ఉపక్రమ, ఉపసంహారాదులు కూడా బృహదారణ్యకం, తైత్తిరీయం మొదలైన 
ఉపనిషత్తుల్లో చెప్పబడినాయి. బృహదారణ్యకోపనిషత్తులో “ఆత్మేత్యేవోపాసీతాత్ర 
హ్యేతే సర్వే ఏకం భవన్తి” అని ఉపక్రమం. “పూర్ణమదః” అని ఉపసంహారం. 
“స ఏవ నేతి నేత్యాత్మా” అని అభ్యాసం “తం త్వౌపనిషదం పురుషం పృచ్చామి” 
అని అపూర్వత. “అభయం వై జనక (लेषे సి”, “బ్రహ్మైవ సన్‌ బ్రహ్మాహ్వేతి” 
ఇత్యాదులు ఫలాన్ని సూచిస్తాయి. 'తద్యో యో దేవానాం” - ఇత్యాదులు 
అర్థవాదాలు. “స యథా दण्दः ఇత్యాదికం ఉపపత్తి. 


తైత్తిరియోపనిషత్తులో - “బ్రహ్మవిదాప్నోతి పరం” అని ఉపక్రమం. ఆనందో 
(బ్రహ్మేతి వ్యజానాత్‌” అని ఉపసంహారము. “స యశ్స్చాయం” అని అభ్యాసం. 
“యో వేద నిహితం గుహాయమ్‌” అని అపూర్వతా ప్రతిపాదనం. “అభయం 
ప్రతిష్టాం విన్దతే అథ సో భయం గతో భవతి” అనే వాక్యం ఫలసూచకం. 
“సోత కామయత” ఇత్యాది వాక్యాలు అర్థవాదాలు. “అసన్నేవ స భవతి అసద్‌ 
బ్రహ్మేతి వేదచేత్‌. అస్తి బ్రహ్మేతి చేద్వేద సస్తమేనం తతో విదుః అని “కో హ్యేవాన్యాత్యః 
ప్రాణ్యాద్యదేష ఆకాశ ఆనందో న స్యాత్‌” అనీ ఉపపత్తివాక్యాలు. 


మూ॥ మననం తు శ్రుతస్యాద్వితీయవస్తునో వేదాంతానుగుణయుక్తిభి 

రనవరతమనుచిన్తనమ్‌. విజాతీయదేహాదిప్రత్యయసహితాద్వితీయ 
వస్తుసజాతీయప్రత్యయట్రవాహో నిదిధ్యాసనమ్‌. సమాధిర్థ్వివిధః 
సవికల్పకో నిర్వికల్పకశ్ళేతి. తత్ర సవికల్పకో నామ జ్ఞాతృజ్ఞానాది 
వికల్చ్పలయానపేక్షయా ద్వితీయవస్తుని తదాకారాకారితాయాశ్చిత్త 
వృత్తేరవస్థానమ్‌. తదా మృన్మయగజాదిభానే9 పి మృద్భావవద్‌ ద్ర్వైతభానే 
9 ప్యద్వైతం వస్తు భాసతే. తదుక్తమ్‌ - 
దృశిస్వరూపం గగనోపమం పరం 

సకృద్విభాతం త్వజమేకమక్షరమ్‌ 
అలేపకం సర్వగతం యదద్వయం 

తదేవ చాహం సతతం విముక్తమోమ్‌” ఇతి 


90 వేదాంతసారః 


అను.వా॥ అద్వితీయవస్తువును గురించి వినిన దానిని వేదాంతానికి అనుకూలమైన 
ఉపపత్తులతో అన్వయించుకొని వాటిని గురించి ఆలోచించటమే 
మననము. 


విజాతీయమైన శరీరాదులను గురించి పట్టించుకొనక అద్వితీయ 
వస్తువును గురించిన, వాటికి సంబంధించిన (సజాతీయ) వాటివైపే 
మనసును మళ్ళీంచటం నిదిధ్వాసనం. సవికల్పమూ నిర్వికల్పమూ, 
అని సమాధి రెండువిధములు. సవికల్పక సమాధి అనగా జ్ఞాత, జ్ఞానము, 
జ్ఞేయము అనే విభాగాలు పోకుండగానే (ఉంటుండగానే) 
అద్వితీయవస్తువుపై ఆ అద్వితీయాకారంగా పరిణమించిన చిత్తవృత్తి 
నిలవటం. ఆ స్థితిలో మట్టితో చేయబడిన ఏనుగు మొదలైనవి 
కన్పిస్తూన్నట్లు ఉన్సప్పటికీ వాటిలో మట్టియే భాసించినట్లుగా, ద్వైతం 
బాసిస్తూండగానే అద్వైతవస్తువుకూడా భాసించటం - దీన్ని గూర్చి 
ఇలా చెప్పబడింది - 

“పరమూ, గగనోపమమూ, జన్మరహితమైనదీ ఒక్కమాటుగా 
ప్రకాశించేది, నిర్లిప్తమైనదీ, సర్వవ్యాప్తమైనదీ, సతతమూ విముక్తమైనది 
అయిన అద్వైతచైతన్యస్వరూపం, ఏకాక్షరమైన ఓంకారం ఏదైతే ఉందో 
ఆ ఓంకారమే నేను”. 


వి। మననం అంటే ఏమిటే తెలియజేస్తున్నాడు 'వేదాంతానుగుణి..... 
అని ఆరులింగాలద్వారా వేదాంతవాక్యాలకు బ్రహ్మయందే తాత్సర్యమని అవగతం 
చేసుకొన్న సాధకుడు ఆ విషయాన్ని కుతర్శంతో గాక, వేదాంతానికి 
అనుగుణంగా ఉండే వాక్యాలతో అన్వయించుకొని నిరంతరం వాటిని గూర్చే 
ఆలోచించాలి, ఎందుచేతనంటే ధర్మస్వరూపం తెల్ఫుకోవటానికి బుషి ప్రోకమూ, 
వేదానికి అవిరోధి అయిన తరాన్ని అనుసంధానం చేసుకోవాలి. అందుచేతనే 
ఇలా చెప్పారు - 

रद ధర్మోపదేశం చ వేదశాగస్తవిరోధినా, 

యస్తర్మేణానుసన్థత్తే సధర్మం వేదనేతరః. - మనుస్మృతిః 12-106 


వేదాంతసారః 91 


ఇక్కడ “ధర్మ శబ్దం ఉపలక్షణంచేత “బ్రహ్మకు వర్తిస్తుంది. శ్రీ 
శంకరభగవత్సాదులు కూడా “బ్రహ్మ జ్ఞాన విషయంలో తర్మం ఎంతవరకు 
ఉపయోగిస్తూందో ఇలా వివరించారు - 


'యదపి (శ్రవణవ్యతిరేకేణ మననం విదధచ్చబ్ద ఏవ తర్శ్మమవ్యాదర్తవ్యం 
దర్శయతీత్యుక్తమ్‌. నానేన మిషేణ శుష్కతర్శస్యాత్మలాభః స మృవతి, 
శ్రుత్యనుగ్భహీత ఏవ హ్యత్ర తర్మోత_నుభవాజ్ఞత్వేనాశ్రీయతే”. 


-[బ్రహ్మసూత్రం శాం.భా.2-1-6 


“© శబ్దమయితే శ్రవణంకంటె అతిరిక్తమైన మననాన్ని ఆత్మజ్ఞానానికి 
సాధనంగా చెప్తూందో అదే తర్మాన్ని కూడా ఆదరించమని చెప్తూంది. 
అంతమాత్రం చేత శాగస్త్రవిరోధమైన శుష్మతర్యాన్ని ఆదరించమని కాదు. వేదానికి 
అనుకూలంగా ఉండే తర్మాన్నే (బ్రహ్మజ్ఞానానికి అంగంగా అంగీకరిస్తారు.” 
శ్రుతివాక్యాలద్వారా ९०९९ < ०००० జరిగాక అసంభవాదిదోషాలను 
పరిహరించటానికి ప్రయుక్తమయ్యే తర్మ్శమే వేదాంతానికి అనుగుణమైనది. 
ఈ విషయంలో విద్వారణ్యులు పంచదశిలో ఇలా వివరించారు - (పంచదశి 
1-53), “యుక్తి” అనగా ఉపపత్తిని చూసి తత్వంతో అనుసంధానించటమే 
మననం. 


ఆత్మకంటే భిన్నమైనవన్నీ కూడా జడవదార్థాలే. బుద్ధికూడా 
స్వయంట్రకాశకం కాదు కాబట్టి జడమే. అందుచేత ఇలాంటి జడపదార్థాలకు 
సంబంధించిన (ప్రతీతులు (జ్ఞానం) విజాతీయాలు. పరబ్రహ్మ సాక్షాత్మారానికై 
సహాయపడేవి మాత్రమే సజాతీయాలు. ఈ సజాతీయపదార్థాల విషయంలో 
మనసును కేంద్రీకరించటం 'నిదిధ్వాసనం”. 


“పంచదశిిలో నిదిధ్యాసనం గూర్చి ఇలా చెప్పబడింది - 


తాభ్యాం నిర్విచికిత్సే9 हु చేతనః స్థాపితస్య యత్‌, 
ఏకతానత్వమేతద్ధి నిదిధ్యాసనముచ్యతే 1-54 


92 వేదాంతసారః 


శ్రవణమననాలద్వారా ఆత్మస్వరూాపాన్ని నిర్ధారించుకొని, ఆ 
ఆత్మస్వరూపంనందే చిత్తాన్ని నిలిపి, అదే రూపాన్ని అవిచ్చిన్నంగా ఆ చిత్తంలో 
ఉండేటట్లు చేయటం నిదిధ్యాసనం. చిత్తం యొక్క ఏకా(గ్రత, (ఒకేదానిపైన 
చిత్తం స్థిరంగా నిలవటం) సమాధి. ఈ సమాధిలోని రెండుభేదాల్లో మొదటిదైన 
సవికల్పకసమాధిలో ముముక్షువుజ్ఞానం, తెల్సుకోదగిన (బ్రహ్మతత్వం మూడూ 
భాసిస్తాయి. అనగా ఆ మూడూ ఏకాకారంలో అద్వితీయరూపంలో కాక, విడిగా 
భాసిస్తున్నప్పటికీ అద్వితీయవస్తువైన బ్రహ్మకూడా భాసిస్తుంది. అది ఎలాగంటే 
మట్టితో ఏనుగు బొమ్మను చేసేవానికి ఏనుగు ఆకారం స్ఫురించటంతోబాటు 
అందులోని “మట్టి తత్త్వం కూడా తెలుస్తుంది. ఇంతకు మునువు 
ఉదాహరించబడిన “దృశిస్వరూపం అనే శ్లోకంలోని ఒక్కొక్కపదానికీ 
(శ్రుతిప్రామాణ్యం చూపుతున్నాడు. దృశిస్వరూపం అనగా చైతన్యఘనం, దీన్ని 
'విజ్ఞానఘన ఏవి (విజ్ఞానఘనమే”) అన్న (శ్రుతివాక్యం చెపుతోంది. “గగనోపమం” 
(ఆకాశంవలె) అనే విషయాన్ని “ఆకాశవత్సర్వగత శృ) అనే శ్రుతివాక్యం 
చెపుతూంది. పరం అనగా మాయాతీతమైనది. దీన్ని గూర్చి “అక్షరాత్సరతః 
పరి - (అక్షరంకంటే పరమైనట్టీ) అనే (శ్రుతివాక్యం, “సక్ళత్‌ విభాతంి” (ఒకసారి 
ప్రకాశించేది) అనేదాన్ని “సకృద్ధివాహైవాస్మైభవతి” (ఒక్కసారి దీనికి పగలు 
అవుతుంది) అనే [శ్రుతివాక్యం, “అజం” (జన్మలేనిది) అనేదాన్ని 'న జాయతే 
మియతే వా విపశ్చితొ (పండితునికి జననం లేదు మరణమూ లేదు) అనే 
శ్రుతివాక్యం, “ఏకం” అనేదాన్ని “ఏకం సన్తం బహుధా కల్పయన్తి? (ఒకటిగా 
ఉన్నదాన్ని నానావిధాలుగా కల్పిస్తారు) అనే శ్రుతివాక్యం, “అక్షరం” అనేదాన్ని 
“యేనాక్షరం పురుషం వేద సత్యం” (దానిచేత సత్యమైన అక్షరమైన (నాశంలేని) 
పురుషుణ్ణి తెలుసుకున్నాడో) అనే శ్రుతివాక్యం, “అలేపకం” అనేదాన్ని “నిరవద్యం 
నిరంజనం” (ఏ లోపం లేని నిర్లిప్తమైన) అనే (శ్రుతివాక్యం, 53९5९80 అనేదాన్ని 
“యస్మిన్‌ ठु పృథివీ చాన్తరిక్షమోతం” (దేనియందు ఆకాశం, భూమీ, 
అంతరిక్షం అల్లుకొని ఉన్నాయో) అనే శ్రుతివాక్యం, అ ద్వయం” అనేదాన్ని 
“అశబ్దమస్పర్శమరూపం” (శబ్ద, స్పర్శ, రూపాలు లేని) అనే శ్రుతివాక్యం, 


వేదాంతసారః 93 


“అహం” అనేదాన్ని “అహం బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మను అయి ఉన్నాను) అనే 
శ్రుతివాక్యం తెలుపుతున్నాయి. 

సవికల్పకసమాధిస్థితియందున్న సాధకునికి “నిర్లిప్తమైన (ఏమీ అంటని), 
అవిద్యాదిదోషవర్దితమైన సర్వవ్యాప్తమైన, అద్వితీయమైన ఓంకారమే నేను” 
అని భాసిస్తుంది. ఈ భావనను గూర్చి శ్రీమద్భాగవతంలో ఇలా వర్ణించబడింది. 


బడ్గో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః 
గుణస్య్వ మాయామూలత్వాన్న మే మోక్షో న బన్ధనమ్‌. (11-11-1) 


“సత్త్వ, రజస్తమోగుణాల హెచ్చుదగ్గులవల్లనే నేను బద్దుడను, నేను 
ముక్తుడను అని అనటం. అంతేకాని వస్తుస్వరూపాన్ని బట్టికాదు. ఈ 
సత్వాదిగుణాలకు మూలం మాయ. అందుచేత (మాయలేని స్థితిలో) నాకు 
మోక్షమూ లేదు. బంధము లేదు. ఇంతవరకూ సవికల్పక సమాధిస్థితిని వర్ణించి, 
ఇప్పుడు నిర్వికల్చ్బకసమాధిస్థితిని వివరిస్తున్నాడు. 
మూ॥ నిర్వికల్పకస్తు జ్ఞాతృజ్ఞానాదివికల్చలయాపేక్షయా ద్వితీయవస్తుని 

తదాకారాకారితాయాశ్చిత్తవృత్తేరతితరామేకీభావే నావస్థానమ్‌. తదా 
తు జాలాకారాకారితలవణావభాసపేన జలమా(తావభాసవద 
ద్వితీయవస్వాకారాకారిచిత్తవృత్యనవభా సేనాద్వితీయవస్తుమా త్రమవ- 
భాసతే. తతశ్చాస్య సుష పేశ్సాభేదశజ్కా న భవతి. ఉభయ్ర వృత్యభావే 
సమానేల పి తత్సద్భావాసద్భావమాత్రేణానయోర్భేదోపపత్తేః. 


అను. వా॥ నిర్వికల్చకసమాధిదశయందు జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయము అనే వికల్పాలు 
సమసిపోయి అద్వైతాకారమైన చిత్తవృత్తి అత్యంత ఏకీభావంతో (ఒకే 
ఒక్కరూపంతో) అద్వైతవస్తువునందు నిలిచిపోతుంది. ఆ స్థితిలో నీటిలో 
కరిగిన ఉప్పు, ఉప్పులాగా కాకుండా నీటివలె భాసించినట్లుగా 
అద్వైతాకారంగా ఏర్చడిన చిత్తవృత్తి, చిత్తవృత్తిగా భాసించకుండా కేవలం 
అద్వైతవస్తువు మాఢత్రమే భాసిస్తుంది. అయితే ఈ నిర్వికల్పకసమాధి, 
సుషుప్తీ ఒక్కటే కదా అన్న శంక కలుగవచ్చు. ఈ రెండూ ఒక్కటే 


94 వేదాంతసారః 


కాదు. ఈ రెంటికీ ఒక్క భేదం ఉంది. రెండింటిలోనూ “వృత్తి” భాసించక 
పోవటంవరకూ సమమే, అయితే సుషుప్తిలో “వృత్తి” ఉండదు, 
నిర్వికల్చకసమాధిలో అది ఉంటుంది. 


వి॥ జ్ఞాత - సాధకుడు, జ్ఞానం - బ్రహ్మజ్ఞానం, జ్ఞేయం - [బ్రహ్మతత్వం. 

ఈ మూడు ఒక (త్రిపుటి. సవికల్పకదశలో వాటివాటి ప్రత్వేకరూపాలు భాసించవు. 
అన్నీ కలిపి ఒక్కటిగానే భాసిస్తాయి. ఈ మూడు ఉంటుండగానే, ఆ మూడు 
ఒక్నటిగా భాసిస్తాయి. ఉదాహరణకు కులాలుడు, మట్టీబొమ్మ, మద్ద, కులాలుడు 
- మట్టితో బొమ్మను చేస్తూన్నప్పుడు మట్టి వేరు. బొమ్మ వేరు అనే భావం 
ఉండదు. బొమ్మ కన్పడుతుంది. అది మట్టిది అనే తెలుస్తుంది. 
నిర్వికల్చకసమాధిదశలో ఈ మూడు భాసించకుండా కేవలం అద్వైతవస్తువు 
(పరబ్రహ్మ) భాసిస్తుంది. ఉప్పు నీటిలో వేసినప్పుడు అది కలిగిపోయి నీరుగా 
మారిపోతూంది. అలాంటప్పుడు నీటిలో నీరే కనబడుతుంది. కాని ఉప్పు 
కనబడదు. అందులో లయమైపోయింది కనుక. అలాగే అద్వితీయవస్తువునందు 
చిత్తవృత్తి నిలిచిపోయినప్పుడు ఏ చిత్తవృత్తి భాసించదు. కేవలం అద్వితీయవస్తువే 
భాసిస్తుంది. ఈ నిర్వికల్చ్బకసమాధిని యోగదర్శనంలోని ధర్శమేషుసమాధితో 
పోలుస్తూ విద్యారణ్యులవారు తమ పంచదశిలో ఇలా వర్ణించారు -- 

అనాదావిహ సంసారే సంజ్ఞితాః కర్మకోటయః 

అనేన విలయం యూని (~ ధర్మో వివర్ధతే, 

ధర్మమేఘమిమం ప్రాహుః సమాధిం యోగవిత్తమాః, 

వర్షత్యేష యతో ధర్మామృతధారాః సహస్రశః. (వంచదశి 1-59-60) 


అనాదియెన ఈ సంసారంలో సంచితమైన కోట్లకొలది కర్మలు ఈ 
నిర్వికల్పకన మాధిచేత నశింవచేయబడతాయి. శుద్ధమైన ధర్మం 
వృద్ధినొందుతుంది. ఈ ధర్మంవలన అజ్ఞానావరణం తొలగిపోయి, తత్త్వ 
సాక్షాత్మారం సిద్ధిస్తుంది. ఈ ధర్మంనుండి సహగస్ర అమృతధారలు కురుస్తాయి 
కాబట్టి దీనిని యోగిపుంగవులు “'ధర్మమేఘం’” అని అన్నారు. 

ఇప్పుడు సమాధియొక్క అంగాలను గూర్చి వివరిస్తున్నాడు. 


వేదాంతసారః 95 


మూ॥ అస్యాజాని యమనియమానన(ప్రాణాయమ॥(వ త్యావోర 
ధారణధ్యానసమాధయః, త్ర అహింసాసత్యాస్తేయ బ్రహ్మచర్యా 
వరిగ్రవా నియమాః. కరచరణాదినంస్థానవిశేషలక్షణాని 
ప ద్మన్వన్వికాదీన్యాన నాని, రేచకమూరకకుమ్న కలక్షణాః 
ప్రాణనిగ్రహోపాయాః ప్రాణయామాః ఇగన్టియాణాం స్వ స్వ విషయేభ్యః 
ప్రత్యాహరణం ప్రత్యాహారః, అద్వితీయవస్తున్యన్తరినగ్టియధారణం 
ధారణా, తత్రాద్వితీయవస్తుని విచ్చిద్య విచ్చిద్యాన్తరి నియవృత్తిప్రవాహో 
ధ్యానమ్‌. సమాధిసూూక్తః సవికల్పక ఏవ. 
అను.వా'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, 
సమాధి అనునవి ఎనిమిది, ఈ నిర్వికల్పకసమాధికి అంగములు. 
వీటిలో అహింస, సత్యం, అస్తేయం, (బ్రహ్మచర్యం, అపరి(గహం (ధనం 
కూడబెట్టకపోవడం) అను ఐదు యమాలు, శౌచ (నిర్మలాంతరంగం), 
సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం నియమాలు, 
కరఠచరణాదులు ఒక విశిష్టపద్ధతిలో ఉంచి పద్మాసనం, స్వస్తికాసనం 
మొదలైనస్థితిలో శరీరాన్ని నిలపటం ఆసనం, రేచకం, పూరకం, 
కుంభకం మొదలైన ప్రాణవాయువు నిగ్రహం (ప్రాణాయామం, 
ఇం(దియాలను వాటీకి సంబంధించిన విషయాలవైపు వెళ్లకుండా వెనక్కి 
తీసుకోవటం - ప్రత్యాహారం, అద్వితీయవస్తువునందు అంతఃకరణాన్న్సి 
నిలిపి ఉంచటం ధారణం అద్వితీయవస్తువునందు అంతఃకరణవృత్తులు 
ఆగి, ఆగి ప్రవహించటం ధ్యానం. సమాధి అనగా ఇంతకుమునుపు 
చెప్పిన సవికల్పకసమాధియే. 
వి॥ పైన పేర్మొనబడిన సమాధియొక్క అంగాలే పతంజలి యోగసూత్రంలో 
కూడా “యోగానికి” చెప్పబడినాయి. “యమునియమాసన 
ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధయోష్టావజ్లాని” అని యోగసూత్రం 
- (పతం.యో.నూ.2-26). దీనిబట్టి చూస్తే యోగదర్శనంలోనూ 
అద్వైతవేదాంతంలోనూ సాధనాప్రక్రియ ఒకటేనని స్పష్టమౌతుంది. యమాదుల్ని 
గూర్చిన వివరణ ఇలా వుంది. 


96 వేదాంతసారః 


వివిధ బ్రహాండాల్ని (సమస్తాన్నీ) ఒకే ఒక్నబహ్మగా భావించి ఇంద్రియాల్ని 
వశంలో ఉంచుకోవటం యమం. 'యమంిలోని అవాంతరభాగాలైన 
అహింసాదుల్ని గూర్చి ఇలా చెప్పబడింది. 

అహింస : మనసా, వాచా, కర్మణా ఎవరినీ నొప్పించకుండా ఉండటం 
అహింస. “వాజృ్మనః కాయిః పరపీడావర్ణనమహింసా” అని చెప్పారు. ఎట్టి 
పరిస్థితిలోనైనా, ఎల్లవేళలా సకలప్రాణులపట్లా ద్రోహచింతన లేకపోవడమే 
© ००2 అని వ్యానభావ్యం. “అహాంసా నర్వథా నర్వదా 
సర్వభూతానామనభిద్రోహఃణ (వ్యా.భా. 2-830). 

సత్యం : “సత్యం యథార్డే వాజ్మనసే, యధథాదృష్టం, యథానుమితం 
యథా (శ్రుతం తథా వాజ్మనశ్చేతి. పరత్ర స్వబోధసంక్రాన్తయే వాగుక్తా. సా 
యది న వకళితా (कण्ठय వా ప్రతివత్తి వన్య్యా వా భవేదితి. ఏషా 
న ర్వభూతోవ కారార్భ © (వ వృత్తా, న భూతోవభాతాయ. యంది 
చైవమప్యభిధయమానా భూతోపఘాతపరైవ న్యాన్న సత్యం భవేత్‌, పాపమేవ 
భవేత్‌. తేన పుణ్యాభాసేన పుణ్యప్రతిరూపకేణ కష్టతమం ప్రాప్నుయాత్‌. 
తస్మాత్సరీక్ష్య సర్వభూతహితం (బూయాత్‌ొ” (వ్యాసభాప్యం - 2 -30). ప్రత్యక్షంగా 
తెలుసుకున్నదాన్నిగానీ, అనుమానప్రమాణంద్వారా తెలుసుకున్నదాన్నిగానీ, 
ఆగమ(ప్రమాణంవల్ల తెలుసుకున్నదాన్నిగానీ యథాతథంగా మనసా గ్రహించటం. 
వాచా వెలువరించటం “సత్యం” అనబడుతుంది. తనకు ప్రమాణపూర్వకంగా 
తెల్సినదానిని ఇతరులకు అందజేయడంలో (భ్రాంతిని కలించేదిగాగానీ, 
వంచించేదిగానీ, లేదా అందిచాల్సింది అందించడంలో విఫలమవటంగానీ 
ఉన్నట్లయితే ఆ వాక్కు సత్యం కాజాలదు. అంతేగాక సత్యమన్నది ప్రాణికోటి 
ఉపకారానికై ప్రవర్తించాలేగానీ ఎన్నడూ అపకారానికై ప్రవర్తించకూడదు. సత్యం 
మాట్లాడటం వలన ఎవరికైనా అపకారం జరిగే పక్షంలో అది “పుణ్యం” అనిపించే 
పాపానికే దారితీస్తుంది. అందుచేత చక్కగా పరిక్షించి సర్వభూతహి తమైన సత్యాన్నే 
పలకాలి. ఇదే విషయాన్ని ఇలా వివరించారు. 

సత్యం బూయాత్రియం (బ్రూయాన్న(బూయాత్సత్యమ ప్రియమ్‌, 
ప్రియం చ నానృతం (బూయాదేష ధర్మః సనాతనః, 


వేదాంతసారః 97 


అస్తేయం “అస్తేయమదత్తాదానరూపపరస్వహరణరాహిత్యమ్‌’ - తాను 
ఇతరులకు ఇవ్వకపోవటం, ఇతరులనుండి గ్రహించటం అస్తేయ 
మనబడుతుంది. వ్యాసభాష్యంలో - 'స్తేయమశాగస్త్రపూర్వకం ద్రవ్యాణాం పరతః 
స్వీకరణం, తత్రతిషేధః పునరస్పృహారూపమ స్తేయం” - అని చెప్పబడింది. 
అనగా శాగ్తవిరుద్ధంగా ఇతరుల ద్రవ్యాన్ని స్వీకరించటం స్తేయం. ఇతరుల 
ధనంపై ఆసక్తిలేకపోవటం, శాస్తవిరుద్ధంగా వారి సొమ్మును స్వీకరించకపోవటం 
అస్తేయం. దీన్నిబట్టి లోకవ్యవహారంలో చెప్పబడే స్తేయం (దొంగతనం) వల్ల 
కలిగే దుష్టలితం ఈ పరధనాన్ని స్వీకరించటంవల్ల కూడా కలుగుతుంది అని 
స్పష్టమౌతుంది. మనసా, కర్మణా ఇతరుల ధనాన్ని హరించకుండటం అస్తేయమనీ 
అది సాధకునికి అత్యంతావశ్యకమనీ సుస్పష్టం. 


(బ్రహ్మచర్యం : బ్రహ్మచర్యమష్టాంగమైథునవర్ణనమ్‌’ - ఎనిమిదివిధాలైన 
మైధథునాన్ని వర్ణించటం బ్రహ్మచర్యం. 


ఆ ఎనిమిది విధాలుగా చెప్పబడిన మైథునం ఈ (క్రింద - 


స్మరణం కీర్తనం కేలిః ప్రేక్షణం గుహ్యభాషణమ్‌, 
536465९) ధ్యవసాయశ్చ క్రియానిర్వృత్తిరేవ చ. 
ఏతన్మెథునమష్టాజ్ఞం ప్రవదన్తి మనీషిణః. 

“విపరీతం బ్రహ్మచర్యమేతదేవాష్టలక్షణమ్‌’ (దక్షసంహిత అ. 7) కేవలం 
శారీరకసంగమమే మైథునం కాదు. స్మరణం (తల్చుకోవటం), వారిని 
(పియతముల) గూర్చి పదే పదే మాట్లాడటం, కేళి, రహస్యసంభాషణం, మనసులో 
[न సంగమాన్ని సంకల్పించటం, ఆ రకమైన అనుభూతిని 
పొందటం, మైథునక్రియ. ఈ ఎనిమిదీ మైథునంకే వర్తిస్తాయి. ఈ విధంగా 
చేయకుండా అన్నివిధాలా మనోవాక్నాయకర్శలద్వారా మైథునాన్ని వర్ణించటమే 
(బ్రహ్మచర్యం. 


అపరి(గ్రహం : “సమాధ్యనుష్టానానుపయుక్తస్య వస్తుమాత్రస్యాసబ్ఞహః. 
“సమాధి అనుష్టానానానికి ఉపయోగించని వస్తువులను తీసుకొనకపోవటం. 


98 వేదాంతసారః 


అనుష్టానానికి ఉపయోగించేవి తప్ప తద్భిన్నమైన విషయభోగాలకై వస్తువులను 
స్వీకరించటం పరి(గహం, యోగభాష్యంలో “విషయాణామర్జనరక్షణక్షయ 
సబ్ఞ్బహింసాదోషదర్శనాదస్వీకరణమపరి(గ్రహఃి - అని చెప్పారు. విషయ 
సుభఖాలుదోషభూయిష్టాలు. వాటిని ఆర్జించటం, రక్షించటం రెండూ కష్టమే 9 
క్షణంలో అయినా అవి తరిగిపోతాయి. వాటిపట్ల ఆసక్తి పెంచుకొన్న కొలదీ 
పెరుగుతుంది. తద్వారా మనోవా ్యకులత్వం ఏర్పడుతుంది. విషయ సుఖాలపై 
ఆసక్తి ఉన్నవాడు ఇతరులని నొప్పించకుండా ఉండదు. అది హింసాదోషం. 
ఈ విధంగా విషయభోగాలలోని దోషాలని తెలుసుకొని వాటిని (గ్రహించకుండా 
ఉండటం అపరి(గహం. 


శలౌచాదినియమాలను గూర్చి ఇలా చెబుతున్నాడు. 


శౌచం : “శౌచం బాహ్యాభ్యన్తరలక్షణమ్‌’. శౌచం అనగా అంతరంగంలోనూ, 
బహిరంగంలోనూ శుచిగా ఉండటం. 


శౌచం తు ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యన్తరం తథా, 
మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావశుద్ధిస్తథాన్తరమ్‌. 
బాహ్యమూ, అభ్యన్తరమూ అని శౌచం రెండు విధాలు. మృత్‌ (మట్టి) 
మరియు జలంచేత శరీరశుద్ధి బాహ్యాశౌచం. భావనైర్మల్యం అన్తరంగిక శౌచం, 
మట్టిమొదలైన వాటిచేత కూడా శరీరశుద్ధి చెప్పబడింది. ఈర్యాాసూయలు 
లేకపోవటమే భావనిర్మలత్వం. 
సంతోషం : 'సన్లోషో యదృచ్చాలాభసన్లుష్టిరలాభే చావిషాదళి 
దొరికినదాంతో తృప్తిగా ఉండడమే సంతోషం. తనకు ఇష్టమైనదైనా, 
కాకపోయినా ఏది లభిస్తే దాన్ని గ్రహించటం, దేనిపట్లా రాగద్వేషాలు లేకపోవటం 
దీన్నే “'యాదృచ్చాలాభసంతుషి' అంటారు. 
తపస్సు : “తపః కామానశనం” తనకు నచ్చినది తినకపోవటమే తపస్సు. 
“మనసశ్చేగ్టియాణాం చ హైకాగ్యం పరమం ९208" మనస్సూ, ఇంద్రియాల 
యొక్క ఏకాగ్రతే తపస్సు అని కూడా కొందరు చెప్పారు. సమాధికి అంగంగా 


వేదాంతసారః 99 


చెప్పబడిన ఈ తపస్సుకు అర్థం చాం[దాయణాదివతాలు ఎంతమాత్రమూ 
కావు. సమాధికై సాధించే సాధకునికి (వ్రతాలని ఆచరించటం కుదరదు. 


స్వా ధ్యాయం : ప్రణవి జపము, ఉపనిషత్‌[గంథాల అధ్యయనం 
స్వాధ్యాయం. “ఓమిత్వేవం ధ్యాయథ ఆత్మానం”. “ఉపనిషదమావర్తయేత్‌ొ” అని 
(శ్రుతివాక్యాలు స్వాధ్యాయం గూర్చి చెబుతున్నవి. “ఓం” కారాన్ని జపిస్తూ ఆత్మను 
గూర్చి ధ్యానం చేయటం, ఉపనిషద్వాక్యాలను అధ్యయనం చేయటం 
స్వాధ్యాయం. యోగభాప్యం కూడా “ప్రణవపరిత్రాణాం జపః మోక్షశాస్రాధ్యయం 
వా” అని ఈ విషయాన్నే చెప్తూంది. స్వాధ్యాయం మనస్సు యొక్క ఏకాగ్రతకు 

ఎంత అవసరమో యోగభాప్యంలో ఇలా వర్ణించబడింది. 

స్వాధ్యాయాత్‌ యోగమాసీత యోగాత్‌ స్వాధ్యాయమామనేక్‌, 

స్వాధ్యాయయోగసమ్పత్యా పరమాత్మా ప్రకాశతే 

-యోగభావ్యం 1-28 


స్వాధ్యాయం ద్వారా యోగాన్ని (చిత్తవృత్తినిరోధం) పొందాలి. యోగం 
ద్వారా స్వాధ్వాయాన్ని మననం చేయాలి. ఈ విధంగా ఈ రెంటినీ పొందినవానికి 
పరమాత్మ (ప్రకాశిస్తాడు. (సాక్షాత్మరిస్తాడు). 

ఈశ్వరప్రణిధానం : “ఈశ్వర(ప్రణిధానం తస్య మాన సైరుపచారైరభ్యర్బనం” 
ఈశ్వరుణ్ణి మనసా ధ్యానించటం ఈశ్వరప్రణిధానం. 


యో (బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్ళ్చ ప్రహిణోతి తస్మై, 
తం హి దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే 
- శ్మేతాళ్గోతర 6-18 


“సృష్ట్యాదియందు (బ్రహ్మను సృష్టించినట్టీ, ఆ (బ్రహ్మకు వేదాలను 
అందించినట్టీ, మా బుద్దిని ప్రకాశింపజేయునట్టీ ఆ దేవుని (సర్వశక్తిమంతుని) 
మోక్షమును కోరే నేను శరణు కోరుచున్నాను. ” అని ఈశ్వరుణ్ణి ధ్వానించటం 
అన్నీ అతనికే సమర్పించటం ఈశ్వరప్రణిధానం. ఇలాంటి ఈశ్వరప్రణిధానం 
ద్వారా సమాధిస్థితి చేకూరుతుంది. 


100 వేదాంతసారః 


'సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్‌” అని యోగసూహ్రంలో చెప్పబడింది. 
(యాగసూత్రం 2-45). 

ఆసనం : “ఆస్యతే౭ నేని. “అస్యతే9 (త్ర వ్యాపనమ్‌ అని కరచరణాది 
అవయవాలను शठ ०0२ ఒక వద్దతిలో ఉంచటం ఆననం. శ్రీ 
శంకరభగవత్సాదులు తమ అపరోక్షానుభూతిలో ఆసనాన్ని గూర్చి యిలా 
చెప్పారు. 

సుఖేనైవ భవేద్‌ యస్మిన్నజగస్తం బ్రహ్మచిన్తనమ్‌, 

ఆసనం తద్విజానీయాన్నేతరత్సుఖనాశనమ్‌. -అవరోక్షానుభూతి 11 

“ఎ విధంగా కూర్చుంటే (బ్రహ్మను గూర్చిన నిరంతరచింతనం సుఖంగా 
సాగిపోతుందో అదే ఆసనం. అంతేకాని (బ్రహ్మధ్యానానికి బాధ కలిగించేది 
ఆసనం కాజాలదు.” 


'స్థిరసుఖమాసనమ్‌” - శరీరాన్ని నిశ్చలంగా బాధారహితంగా ఉంచేది 
ఆసనం అని యోగసూహత్రంలో చెప్పబడింది. (యో.సూ. 2-47). ఆసనంవల్ల 
సాధకునికి శీతోష్టాదిద్వంద్వాలను సహించే శక్తి కలుగుతుంది. “త్రత్రో 
ద్వన్వ్వానభిఘాతఃి అని యోగసూత్రం (2-48). ఈ ఆసనాలు స్వస్తికం, 
పద్మాసనం, భ[దాసనం, వీరాసనం మొదలైనవి. 

ప్రాణాయామం : ప్రాణవాయువును తన అధీనంలో ఉంచుకొని బయటకు 
పంపించటం, నిరోధించటం ఇత్యాది ప్రాణాయామం అనబడుతుంది. ఇది 
రేచకం, పూరకం, 5००) 50 అని మూడు విధాలు. నాసికయొక్క 
०८६2०25) ९००25०0९ 7०४, కుడిపుటంనుండి కానీ ఒకదానితో వాయువును 
లోపలికి పీల్చి మరొకదానితో ద్వారా మెల్లిగా బయటకు వదలడాన్ని రేచకం 
అంటారు. ఇదే విధంగా వాయువును లోపలికి పీల్చటాన్ని పూరకం అంటారు. 
నాసికాపుటంలోని వాయువును కొంతసేపు లోపలే నిరోధించటం కుంభకం 
అంటారు. మొత్తంపైన మెల్లిగా వాయువును లోపలికి పీల్చటం, మెల్లిగా 
వదలటం, లోపలే కొంతసేపు నిరోధించటం ఈ మూడూ సరిగా చేయటమే 
ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్నే ఈ క్రింది శ్లోకాల్లో చక్కగా వివరించారు. 


వేదాంతసారః 101 


शु నాసావివరాదశేషం ప్రాణం బహిః శూన్యమివానిలేన, 

నిరుధ్య సన్తిష్టతి రుద్ధవాయుః స రేచకో నామ మహానిరోధః 

శరీరంలోని వాయువును అంతటినీ ముక్కురంధ్రం ద్వారా బయలట్‌ీకి 
పంపించేసి లోపల వాయువు ఏమాత్రం లేకుండా ఉండేట్లుగా బయటనే 
వాయువును నిరోధించటం రేచకం”. 

బాహే స్థితం ఘ్రాణపుటేన వాయుమాకృష్య తేనైవ శనైః సమన్తాత్‌, 

నాడీశ్ళ్చ సర్వాః పరిపూరయేద్‌ యః స పూరకో నామ మహానిరోధః. 

బయట ఉన్న వాయువును నాసికాపుటంతో మెల్లగా లోపలికి పీల్చుకొని 
లోపల ఉన్న నాడులన్నింటిలోకీ ప్రసరింపజేయటాన్ని “పూరకం” అంటారు. 


స రేచకో నైవ చ పూరకోత త్ర సానాపుటే సంస్థితమేవ వాయుమ్‌, 
సునిశ్చలం ధారయతి క్రమేణ కుమ్భాఖ్యమేతత్రవదన్తి తజ్‌జ్ఞాః. 


బయటకి వదలక, లోపలికి పీల్చక, నాసాపుటంలో ఉన్న వాయువును 
నిశ్చలంగా అలాగే ఉంచటాన్ని యోగటప్రక్రియ తెలిసినవారు 'కుంభకం” అని 
అంటారు. (భాస్వతి 2-50) 

ప్రత్యాహారం : “'స్వవిషయసమ్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేన్టియాణాం 
ప్రత్యహారణ (యోగసూత్రం 2-54) 

'ధ్యాససమయంలో తమ తమ విసయాలతో సంబంధించని ఇం[(ద్రియాలు 
అంతఃకరణంయొక్క స్వరూపాన్ని అనుసరించినట్లుగా ఉండటం ప్రత్యాహారం”. 


సాధకుడు ధ్యానంలో ఉన్న సమయంలో 2.0 ధ్యౌయాన్నే 
నిలుపుకోవటంవల్ల 'శబ్దాదివిషయాలను వదిలివేస్తుంది.” చక్షురాది ఇంద్రియాలు 
విషయాలయొొక్క దర్శనాదుల్ని అందజేయాలంటే మనస్సు యొక్క సహకారం 
కావలసిందే. అందుచేత చిత్తం ఏకా(గతలో ఉన్నప్పుడు ఇంద్రియాలు తమ 
విషయాలవైపు వెళ్లవు. అలాగని చిత్తంలాగా ధ్య్వేయమైన బ్రహ్మ ఆకారంలోకి 
పరిణమించవు. అవి వాటి విషయాలనుండి మరలి ఉండటంచేత చిత్త 


102 వేదాంతసారః 


స్వరూపాన్నే అనుకరిస్తూన్నట్లుగా ఉంటుంది. ఈ స్థితినే ప్రత్యాహారం అంటారు. 
అందుచేత సాంసారికవిషయాలకు ఇం(ద్రియాలు విముఖంగా ఉండటమే 
ప్రత్యాహారం. 
ధారణ : యత్ర యత్ర మనో యాతి (బ్రహ్మణస్తత్ర దర్శనాత్‌, 
మనసో ధారణం చైవ ధారణా సా పరా మతా. 
-అవరోక్షానుభూతి 122 
“మనస్సు ఎక్కడెక్కడికి వె తుందో అక్కడంతా (బ్రహ్మనే దర్శించి 
(బహ్మమయంగా భావించి), అట్టి భావననే మనసులో నిలుపుకోవటం ధారణ. 


సర్వేషాం బుద్ధిసాక్షితయా విద్యమానే9_ద్వితీయవస్తుని చిత్తనిక్షేపణం 
ధారణా” అందరి బుద్దులకు సాక్షిగా ఉన్న సాక్ష్యం కనుక అద్వితీయ వస్తువునందే 
చిత్తాన్ని నిలపటం ధారణ. 

యోగసూట్రంలో “దేశబంధశ్చిత్తస్య ధారణా” “ఒకానొక నిర్దిష్టమైన పరిధిలో 
చిత్తాన్ని నియం(త్రించటం ధారణి అని చెప్పబడింది. (యో.సూ. 3-1) 

ధ్యానం : “తత్ర ప్రత్రైకతానతా ధ్యానమ్‌” - ఒకే ప్రవాహంగా చిత్తవృత్తి 
ఉండటం ధ్యానం (యో.సూ. 3-2). 

బ్రహ్మైవాస్మీతి సద్బృత్యా నిరాలమ్బతయా స్థితిః, 

ధ్యానశబ్దేన విఖ్యాతా పరమానన్దదాయినీ. 

-అవరోక్షానుభూతి 12-8 

“నేను (బ్రహ్మను అనే చిత్తవృత్తి ఏర్చడడం. (బ్రహ్మతప్ప మిగతా విషయాలేవి 
చిత్తవృత్తికి ఆలంబనలుగా లేకపోవటం అనే ఆనందదాయకమైన స్థితియే 
ధ్యానమ్‌.” 

సమాధి : యమాదిఅంగాలు కలదే సమాధి. ఇది సవికల్పకసమాధి. 
(86 మొదటే స్పష్టం చేయబడింది). ఇప్పుడు నిర్వికల్పకసమాధినిగూర్చి 
వివరిస్తున్నాడు. 


వేదాంతసారః 103 


మూ॥ ఏవమస్మ్యాజ్లినో నిర్వికల్పన్య లయవిక్షేప కషాయర సాస్వాద 
లక్షణా శృత్వారో విఘ్నాః సమృవన్తి లయస్తావదఖణ్జవస్వవస్తాలమృనేన 
చిత్తవృత్తేర్నిదా. అఖజ్జవస్వనవలమ్బనేన చిత్తవృత్తేరన్యావలమ్బనం 
విక్షేపః లయవిక్షేపాభావే9 పి చిత్తవృత్తే రాగాది వాసనయా 
స్తబ్దీభావాద ఖణ్బవన్వ్వనవలమృనం కషాయంః. అఖణ్బవన్వ్వ 
నవలమనేనాపి చిత్తవృతేః సవికల్పకానన్లాస్వాదనం రసాస్వాదః 
సమాధ్యారమృసమయే సవికల్పకానన్గాస్వాదనం వా. 32 


७०.८० ఈ విధంగా ఇంతకు మునుపు చెప్పిన అంగాలను కలిగిన నిర్వికల్చ్పక 
సమాధికి నాలుగు విఘ్నాలున్నాయి. అవి లయం, విక్షేపం, కషాయం, 
రసాస్వాదం అనునవి. అఖండవన్తువును అవలంబనంగా 
గ్రహించకుండా చిత్సవృత్తి నిద్రాగన్మంకావటం “లయం” 
అఖండవస్తువును కాకుండా చిత్తం మరొక వస్తువును అవలంబనంగా 
చేసుకోవటం 'విక్షేపం”. లయవిక్షేపాలు ఈ రెండూ లేని స్థితిలో కూడా 
రాగం? మొదలైన “వాసనలి చేత స్తంభించిపోయిన చిత్తవృత్తి 
అఖండవస్తువును అవలంబనంగా (గహించకపోవటం 'కషాయం”. 
అఖండవస్తువును అవలంబనంగా గ్రహించకుండా సవికల్పక 
సమాధియందే ఆనందాన్ని ఆస్వాదించటం రసాస్వాదంి, లేదా సమాధి 
యొక్క ఆరంభదశలోనే సవికల్పకంయిక్క ఆనందాన్ని అనుభవించటం 
రసాస్వాదం. 


६) సవికల్పకం, నిర్వికల్పకం అని సమాధి రెండు విధాలు అని ఇంతకు 
పూర్వం చెప్పబడింది. సవికల్పకనమాధిదశయందు అఖండవస్తువు 
భాసించటంతో బాటు ఇతరమైనవి కూడా భాసించటం జరుగుతుంది. 
నిర్వికల్చకసమాధిదశయందు ఇలాంటి వికల్పాలు (ఇతరమైనవి భాసించటం) 
ఏమీ ఉండవు. అందుచేత నిర్వికల్చ్పకసమాధి “అంగి” అవుతుంది. యమ, 
నియమాదులతో పాటు సవికల్పకసమాధి దానికి అంగం అవుతుంది. 
ఎందుచేతనంటే యమ, నియమాలు సాధకునకు నిర్వికల్పకసమాధికై ఎలా 


104 వేదాంతసారః 


తోడ్చడతాయో సవికల్పకసమాధి కూడా అలాగే తోడ్చడుతుంది. యమ, 
నియమాదులు ఎంతచక్కగా అవలంబించినా అప్పుడప్పుడు నిర్వికల్పకస్థితికి 
విఘ్నాలు ఏర్పడుతుంటాయి. అవి అయం, విక్షేపం, కషాయం, రసాస్వాదం. 
“లయం” అనగా చిత్తవృత్తి లీనమవటం, యమనియమాది అష్టాంగసాధనద్వా రా 
సాధకుడు నిర్వికల్పసమాధిదశను చేరుకోగల్లుతాడు. అయితే ఈ ప్రయత్నంలో 
మొదటగా చిత్తవృత్తిని బయటకు అనగా బాహ్యావస్తువులనుండి వల్లించబడిన 
చిత్తవృత్తి వెంటనే అఖండవస్తువునందు (బ్రహ్మపదార్థంనందు) లీనమవటం 
అందరి విషయంలోనూ జరగదు. ఆ విధంగా లీనంగాక పోవడానికి 
సాధకునిలోని ఆలసత్వం కారణం. ఇలాంటిదశలో అఖండ బ్రహ్మయందు 
లీనమవకుండానూ, బాహ్యపదార్థంవైపు వెళ్లకుండానూ ఉన్న చిత్తవృత్తి స్తబ్ధంగా 
ఉంటుంది, ఇదే నిధి. అలా కాకుండా చిత్తవృత్తి అఖండవస్తువునందు లీనమైతే 
తప్తలోహంపైన పడే జలబిందువులాగా అది పూర్తిగా లీనమైపోతుంది. 


సాధకుని నిర్వికల్చసమాధిదశను చేరుకునే ప్రయత్నంలో ఎదురయ్యే 
ద్వితీయ విఘ్నం, “విశేషం”. బాహ్యపదార్థాలనుండి మరల్చబడిన చిత్తవృత్తి 
అఖండవస్తువును ఆలంబనంగా చేసుకోకుండా మరో వస్తువును ఆలంబనంగా 
చేసుకోవటం విశేషం. సాధకుడు యమనియమాదులచేత చిత్తవృత్తిని 
అంతర్ముఖం చేస్తారు. బాహ్యపదార్థాలవైపు మరలకుండా దాన్ని నిరోధిస్తాడు. 
ఆ చిత్తవృత్తిని ఒక్నొక్క విషయంనుండి మరల్చి బ్రహ్మవైపు మళ్ళించే యత్నంలో 
ఉండగానే ఆ చిత్తవృత్తి మరో పదార్థంవైపు పరుగెడుతుంది. ఈ విధంగా 
అన్యపదార్ధాన్ని అవలంబనంగా చేసుకోవటం 'విక్షేపం”. 


నిర్వికల్చకసమాధికి ఏర్పడే ఆటంకాలలో మూడవది 'కషాయంి లయ, 
విక్షేపాదులు తొలిగిపోయిన తర్వాత కూడా చిత్తవృత్తి బ్రహ్మపదార్ధాన్నే 
అవలంబనంగా చేసికోవడంలో అంతరాయాలు ఏర్పడతాయి. సాధకుడు 
శా(స్తంలో చెప్పబడిన (శ్రవణమననాదులద్వారా చిత్తాన్ని అంతర్ముఖం 
చేస్తున్నప్పటికి జన్మాంతరంలోని రాగాది వాసనలు చిత్తవృత్తిని అఖండవస్తువు 
వైపు వెళ్ళకుండా చేస్తాయి. విషయాలనుండి విముఖమైన చిత్తవృత్తి, 


వేదాంతసారః 105 


బ్రహ్మపదార్థంవైపు వెళ్ళటానికి ఆటంకం ఏర్పడటంతో ఎటూవెళ్లలేక స్తబ్దంగా 
ఉండిపోతుంది. అలా అవటానికి కారణం రాగాదివాసన, అదే కషాయం. 
ఇక నిర్వికల్చకసమాధికి ఏర్పడే అంతరాయాల్లో నాల్దవది రసాస్వాదం. 
“సాధకుడు” खन)" బాహ్యావస్తువుల పైనుండి మరలి అఖండవస్తువు వైపు 
మళ్ళించేంతలో € చిత్తవృత్తి అఖండవస్తువు వైపు మరలకుండా సవికల్పక 
సమాధిదశలోనే ఉండి రసాస్వాదం (ఆనందానుభవం) చేస్తుంటుంది. ఒక 
మనుష్యుడు అతి గుప్తంగా దించబడిన నిధికై ప్రయత్నించి, ఆ నిధిని స్వంతం 
చేసుకోబోయేలోగా ఆ నిధి రక్షకుడు అడ్గుపడినట్లయితే అంతవరకు నిధికోసం 
తాపత్రయపడినవాడు దాన్ని వదలి తనను తాను రక్షించుకునేందుకు 
ప్రయత్నించినట్లుగా ఉంటుంది పైన చెప్పబడిన సాధకుని పరిస్థితి. 
సంసారంలోని విషయాల పట్ల వైముఖ్యం కలగడంతో ఏర్పడిన శాంతిలోనే 
సాధకునికి ఆనందం లభించటంతో అఖండ [బ్రహ్మను పొందకుండా 
ఉండిపోతాడు, ఈ విధంగా అవాస్తవమైన రసానుభూతియే 'రసాస్వాదమనబడే” 
విఘ్నము. 
మూ॥ అనేన విఘ్నచతుష్టయేన విరహితం చిత్తం నిర్వాతదీపవదనలం 
సదఖబణ్బచైతన్యమా(త్రమవతిష్టతే యదా తదా నిర్వికల్పకః 
సమాధిరిత్యుచ్యతే. తదుక్తమ్‌ - 


లయే సమ్ఫోధయేచ్చిత్తం విక్షిప్త్రం శమయేత్పునః, 

స కషాయం విజానీయాచ్చమ ప్రాప్తం న చాలయేత్‌. 
నాస్వాదయేద్రసం తత్ర నిఃసజ్ఞః ప్రజ్ఞయా భవేత్‌ ఇతి 

యథా దీపో నివాతస్తో उदकं సోపమా స్మృతా” ఇతి చ. 33 


७०.२८ ఈ నాలుగువిధాలైన విఘ్సాలు లేకుండా ఉన్న చిత్తం గాలిలేనిచోట 
ఉంచబడిన దీపం వలె స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా 
అచలస్థితిలో ఉన్న చిత్తం అఖండచైతన్యాన్ని మాత్రం అవలంబించి 
ఉంటుందో అప్పుడే ఆ స్థితి నిర్వికల్చకసమాధి అనబడుతుంది. ఈ 
విఘ్సాల్నీ నివారించటం ఎలాగో ఈ క్రింద చెప్పబడింది. 


106 వేదాంతసారః 


లయస్థితిలో ఉన్న చిత్తాన్ని మేల్మొల్చాలి. నిక్షిప్తంగా ఉన్న చిత్తాన్ని 
శమింవజేయాలి. చిత్సంలో ఉన్న కషాయాన్ని గుర్తించాలి. 
శమట్రాప్తించిన తర్వాత చిత్తానికి చాపల్యం (చంచలత్వం) రాకుండా 
చూడాలి. సవికల్పకసమాధిదశలోనే ఉండి రసాస్వాదం చేస్తూ ఉండి 
పోగూడదు. సాధకుడు నిస్సంగుడై ప్రజ్ఞాయుతుడు కావాలి. ఈ స్థితిని 
గాలిలేనిచోట ఉండే దీపంతో పోలుస్తారు. గాలిలేనిచోట దీపం ఏ 
విధంగా నిశ్చలంగా ఉంటుందో చిత్తం కూడా అలాగే నిశ్చలమై 
ఉంటుంది. 


వి।॥। ఇంతకుమునుపు విఘ్నస్వరూపాలను మంహ్రం వివరించి ఇప్పుడు 
వాటి నివారణోపాయాలను చెబుతున్నాడు. చిత్తంలో లయ” అనే విఘ్నం 
ఏర్పడి ఆలసత్యం చేత అది అఖండ (బ్రహ్మవైపు వెళ్ళినప్పుడు మనస్సును 
ఉద్బుద్దం చేయాలి. స్తబ్ధంగా ఉన్నదాన్ని చైతన్యవంతం చేయాలి. 'విక్షేపం” అనే 
విఘ్నం ఏర్పడినప్పుడు చిత్తం బ్రహ్మేతర పదార్థాలవైపు వెళ్లకుండా ఆపుచేయాలి. 
ఇతర పదార్థాల యందలి దోషాల్ని పరిగణించి చిత్తాన్ని అంతర్ముఖం చేయాలి. 
చిత్తంలో వాసన (సంస్కారం) వలన ఏర్బడిన రాగం అఖండ[బ్రహ్మను చేరటంలో 
ఆటంకం ఏర్చరుస్తుంది. అలాంటి రోగాన్ని చిత్తం లోంచి తొలిగించటానికి 
(ప్రయత్నించాలి. తద్వారా 'కషాయంి” అనే విఘ్నం తొలగిపోతుంది. అఖండ 
(బ్రహ్మబఐైపు మరలకుండానే విషయవైముఖ్యం వలన కలిగిన వైరాగ్య్వంవలన 
తృప్తిచెందిన చిత్తం నిర్వికల్పక దశను చేరకుండానే “ఆనందాన్ని అనుభవిస్తుంది. 
ఈ “ఆనందం” సచ్చిదానందం కాదని వివేచనద్వారా తెలుసుకొని నిస్సంగుడై 
అఖండ [బ్రహ్మపైనే చిత్తం నిలపాలి. ఈ విధంగా చేయటంతో రసాస్వాదం అనే 
విఘ్నం తొలగిపోతుంది. 


మూ॥ అధ జీవన్ముక్తలక్షణముచ్యతే ४ 25 నామ స్వస్వరూపాఖజ్ఞ 
బ్రహ్మజ్ఞానేన తదజ్ఞానబోధనద్వారా స్వస్వరూపాఖణ్జ బ్రహ్మణి సాక్షాత్సృతే 
లజ్ఞాన తత్మార్యసజ్వితకర్మసంళయవివర్యాయాదీనామవి 
బాధితత్వాదభిలబన్గ్ధరహితో (బ్రహ్మనిష్ట్థః 


వేదాంతసారః 107 


“ఖిద్యతే హృదయ గ్రన్థిశిద్యన్తే సర్వసంశయాః 
క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్రష్టే పరాపరే”. ఇత్యాది (శ్రుతేః 34 


అను.వా॥ ఇప్పుడు జీవన్ముక్తలక్షణం చెబుతున్నాము. జీవన్ముక్తుడనగా జీవించి 
ఉండియే భవబంధాలనుండి విడివడినవాడు. అనగా తన స్వరూపమైన 
అఖండ(బ్రహ్మ స్వరూపాన్ని గూర్చి తెలుసుకొని, తద్వారా తనకు 
బ్రైవ్మావిషయంం లో గల అ జ్ఞానంతొలగిపోగా నత్యమైన 
అఖండ బ్రహ్మసాక్షాత్మరించగా, అంతవరకూ ఉన్న అజ్ఞానం, ७ అజ్ఞానం 
వలన ఏర్పడిన సమస్తకార్య ప్రపంచమూ, సంచిత కర్మలూ, సంశయ, 
విపర్య్వ్యయాదులు అన్నీ బాధితమైపోయి (తొలగిపోయి) సకలబంధాలూ 
తొలగిపోయి (బ్రహ్మగా బ్రహ్మస్వరూపంలోనే నిలిచి ఉన్న సాధకుడు 
జీవన్ముక్తుడు. 


ఈ జీవన్య్ముక్తుని 28 ఎట్టిదంటే - 'ఆ పరావరుని దర్శనం కలుగగనే 
హృదయగ్రంధి (హృదయంలోనిముడులు) విచ్చిన్నమైపోతాయి (తెగిపోతాయి). 
సర్వసంశయాలు పటాపంచలైపోతాయి. కర్మలన్నీ (కర్మఫలాలు) నశిస్తాయి” 
అని శ్రుతి చెప్తూంది. 

వి। ఈ విధంగా నిర్వికల్చక సమాధిదశను పొందిన సాధకుడు (బ్రతికి 
ఉండియే మోక్షాన్ని పొందుతాడు. బంధాలనుండి విడిపోవడమై ముక్తి. తాను 
అఖండ బ్రహ్మపదార్థం నుండి వేరుకాదనీ, ఆ అఖండ [బ్రహ్మస్వరూపం తానేననీ 
“తత్వమసి” మొదలైన వాక్యాల ద్వారా తెలుసుకొని “అహం (क्थ స్మి” అనే 
అనుభవాన్ని పొందిన సాధకునికి అజ్ఞానమూ, తద్వారా కలిగే స్టూలసూక్ష్మ 
ప్రపంచాలూ ఉండవు. అంతవరకూ సంచితమైన = దాని ఫలితాలూ అతణ్ణి 
(బ్రహ్మ విషయంలో సంశయమూ విపర్యమూ ఉండవు. అనగా ఆత్మ కన్న 
భిన్నమైన “అఖండ(బ్రహ్మ 3 పదార్థం ఉందా లేదా అనే సంశయంగానీ, దేహమే 
ఆత్మ అనే విరుద్ధ భావనగానీ ఉండవు. ఇవన్నీ కూడా సాధకునికి 
అఖండ (బవ్మాసాక్షాత్మరించటం తోనే తొలగిపోతాయి. © 


108 వేదాంతసారః 


సాక్షాత్మారించుకొనబడినవాడు పరావరుడు. అనగా పరుడైన హిరణ్యగర్భడు 
కూడా ఎవరికంటే తక్కువో అతడు. అనగా సర్వాత్మ అయిన అఖండటబ్రహ్మయే. 
ఈ స్థితిని గూర్చి “యస్తు సర్వాణి భూతాని”, “యస్మిన్‌ సర్వాణి భూతాని” 
అని ఈశావాస్యంలోని రెండు వాక్యాలు చెపుతున్నాయి. “ప్రజహాతి యదా 
కామాన్‌’ ఇత్యాది స్మృతి (భగవద్గీత) వాక్యాలు కూడా ఈ స్థితినే వర్ణిస్తున్నాయి. 
మూ॥ అయం తు వ్యుత్తానసమయే మాంసశోణితమూ[త్రపురీషాదిభాజనేన 
శరీరేణాన్య్యామాన్య్యావ ९००७०९९ क ० उ उ (2 ०५०(०७ ०८० 
శనాయాపిపాసాశోకమోహాదిభాజనేనాంతఃకరణేన చ పూర్వపూర్వ 
వాసనయా (క్రియమాణాని కర్మాణి భుజ్యమానాని జ్ఞానావిరుద్దారబ్ధ 
ఫలాని చ పశ్యన్నపి బాధితత్వాత్సరమార్థతో న పశ్యతి. యధేన్ధజాలమితి 
జ్ఞానవాంస్తదినజాలం పశ్యన్నపి పరమార్థమిదమితి న పశ్యతి. “స 
చక్తురచక్తురివ సకర్ణోత కర్ణ ఇవ” ఇత్యాది[శ్రుతేః. ఉక్తం చ- 
“సుషుప్తవజ్ఞాగతి యో న పశ్యతి 
ద్వయం చ పశ్యన్నపి చాద్వయత్వతః 
తథా చ కుర్వన్నపి నిప్రియాశ్ళ యః 
స ఆత్మవిన్నాన్య ఇతీహ నిశ్చయః.” ఇతి 35 
అను.వా॥।అయితే జీవన్ముక్తుడు దేహేంద్రియాదులతో లోకవ్యవహారాన్ని 
ఆచరిస్తాడా? లేదా అని ఆశంక. ఒకవేళ మామూలుగానే 
దేహేంద్రియవ్యవహారం జరుగుతూంది అన్నట్లయితే జీవన్ముక్తికి 
విలక్షణత ఏమిటి? దేహేం[ద్రియాలతో వ్యవహరించటం లేదు. 
అన్నట్లయితే అనుపయుక్తమైన దేహేం[ద్రియాలు నశిస్తాయి కదా 
(శ్వాసాదులు కూడా పీల్చకపోవటం, ఆహారాదులు (గ్రహించక పోవటం 
ఇత్యాదులు). అందుచేత జీవన్ముక్తిని లక్షణాల్ని చెపుతున్నాడు. “అయం 
తు ......... అని, ఈ జీవన్ముక్తుడం వ్యుత్తానన మయంలో 
(నిర్వకల్పకసమాధినుండి బైటకు వచ్చిన సమయంలో) రక్తమాంసాలకూ 
మూ[త్రవురీషాదులకూ ఆశ్రయమైన ఇం(ద్రియసమూహంతో, 


వేదాంతసారః 109 


క్షుతిపాసమోహాదులకు ఆ(శ్రయమైన అంతః కరణంతో పూర్వకాలపు 
(గతంలోని) వాసనలనుసరించి కర్మచేస్తూ ఉంటాడు. అకర్శ్మఫలాన్ని 
అనుభవిస్తూంటాడు. ఇలా అన్నింటినీ అనుభవిస్తూన్నప్పటికీ కూడా 
అవి బాధితములైపోవటంచేత వాటిని అవే సత్యమనే దృష్టితో చూడుడు. 
“ఇం[ద్రజాలప్రదర్శనాన్ని చూస్తున్నవ్యక్తికి అది ఇంద్రజాలం అని తెలిసి 
ఉండటంచేత అకృడ జరుగుత్చుదేదీ ఇది నిజమే అని అనిపించదు. 
దాన్ని చూస్తూంటాడేగానీ అక్నడ కన్పించేది పరమార్థంగా అనిపించదు. 
జీవన్య్ముక్తుని పరిస్థితీ అలాంటిదే. అనుభవిస్తున్నదేదీ సత్యం కాదు అని 
తెలిసీ జరిగేదాన్ని చూస్తూ ఉంటాడు. అందుచేత అతడు “కళ్లుండీ 
గ్రుడ్డి” వానివలె, “చెవులుండీ చెవిటివానివలె” ఉంటాడు అని 
శ్రుతివాక్యం చెప్తూంది. ఈ విషయాన్నే ఇలా చెప్పారు. - 

“సుషుప్తి దశలో వలే జగ్రదవస్థయందు కూడా ద్వైతాన్ని చూడదు. ఒకవేళ 
చూచిన ఆ ద్వైతాన్ని కూడా అద్వైతంగానే చూస్తాడు. కర్మ చేస్తూనే నిప్ర్మియుడుగా 
ఉంటాడు. ఇలాంటివాడే ఆత్మవేత్త. అన్యుడు కాడని వేదాంతం చెబుతుంది.” 

వి॥ సమాధిదశలో ఉన్న జీవన్య్ముక్తునికి 'బ్రహ్మపదార్థనితప్ప ఇతరవస్తువేది 
భాసించదు. ఆ దశలో అతడు ఏ కర్మా చేయడు. ఏ కర్మఫలాన్నీ అనుభవించడు. 
అయితే అతడు సమాధినుండి = (వెలువడిన సమయంలో సాధారణమైన 
అజ్ఞాని వ్యవహరించినట్లె రక్తమాంసోపేతమైన శరీరంతో, అంధత్వ, మాంద్యత్వ 
అపటుత్వాది దోషములతో కూడిన ఇంద్రియములతో లోకంలో వ్యవహరిస్తాడు. 
అయితే వీటన్నింటి పట్లా అతనికి ఆసక్తి ఉండదు. తన చుట్టూ ఉన్నదే సత్యం, 
పరమార్థం అనుకోడు. ఒకవ్యక్తి ఇంద్రజాలన్ని చూస్తూ ఇది సత్యం కాదు అని 
ఎలా అనుకుంటాడో అలాగే ఇదంతా సత్యం కాదు అనుకుంటాడు. అందుచేత 
అతడు కళ్లుండీ అంధునిలా, చెవులుండీ చెవిటివానిలా బాహ్యజ్ఞానం లేకుండా 
ఉంటాడు. జాగ్రదవస్తలో ఉండి కూడా సుషుప్తి అవస్థలో ఉన్నట్లుగా ద్వైతాన్ని 
చూడడు. ద్వైతం అతని ముందున్నా దాన్నితడు అద్వైతంగానే చూస్తాడు. “వసిష్టు' 
డు చెప్పనట్లుగా “సుషుప్తవచ్చరతి స ముక్త ఇతి కథ్యతే” సుషుప్తియందున్న 
దానివలె ప్రవర్తించేవాడు ముక్తుడు అనబడతాడు. 


110 వేదాంతసారః 


మూ॥ అస్య జ్ఞానాత్సూర్వం విద్యమానానామేవాహారవిహారాదీనామనువృత్తి 
వచ్ళుభవాసనానామేవానువృత్తిర్భవతి శుభాశుభయోరౌదాసీన్యం వా 
తదుక్తమ్‌ - 
“బుద్దాద్వైత స తత్త్వస్య యధథేష్టాచరణం యది, 
శునాం తత్త్వదృశాం చైవ కో భేదో శుచిభక్షణ” ~ ఇతి, 
బ్రహ్మవిత్వం తథా ముక్వా స ఆత్మజ్ఞానచేతరః. - ఇతి. 36 


అను.వా॥'ఇతడు జీవన్ముక్తుడు' అని జీవన్ముక్తుని గూర్చి ఇతరులకు ఎలా 
తెలుసుంది. అనగా జీవన్ముక్తుని లక్షణాలేమిటి? అనే సందేహానికి 
సమాధానం పైన చెప్పబడింది. 
జీవ, బ్రహ్మైక్యజ్ఞానం ఉదయించిన తరువాత జీవన్ముక్తుడు అంతకు 
ముందు వ్యవహరించినట్లుగానే ఆహారవిహారాదులవిషయంలో వ్యవహరిస్తాడు. 
అయితే ఈ దశలో అతనికి కేవలం శుభవాసనల (మంచి సంస్మానాలు) యందే 
మనసు ప్రవర్తిస్తుంది. లేదా శుభాశుభాలు రెంటినీ పరిగణించని ఉదాసీనమైన 
2९००2 దశ చేకూరతుంది. కేవలం శా(స్త్రవిహితమైన శుభాన్నే 
ఆచరించినట్లయితే అతనికీ ఇంకా జ్లీనోదయం కాని దశలో ఉన్న సాధకునికీ 
ఖేదం ఏమిటి? అందుచేత జెదాసీన్యం ఉంటుంది. 
“హింసానుగ్రహయోరనారమా జెదాసీన్యముపేక్షా” అని గౌతమస్ఫృతిలో 
చెప్పబడింది. ఒకరిని ప్రత్యేకించి బాధించటంగానీ, అను(గహించటంగానీ 
చేయకపోవడమే ఉదాసీనత. అదీగాక అద్వైత తత్వానిసీజి (జీవ బ్రహ్మల ఐక్యాన్ని) 
తెలుసుకొన్న జ్ఞాని కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆచరిస్తే (రాగ, ద్వేషాలతో) ఇక 
అశుచిభక్షణంలో శునకానికీ, తత్త్వవేత్తకూ ఖేదం ఏముంది? విచక్షణ లేని 
శునకం ఎంతో అతడూ అంతే. 


(బ్రహ్మజ్ఞాని అనగా వ్యాసభాష్యం ప్రకారం - 
నిరాశిషమనారమృం నిర్నమస్మారమస్తుతిమ్‌, 
అక్షీణం క్షీణకర్మాణం తం దేవా బ్రాహ్మణం విదుః. 


వేదాంతసారః 111 


ఏ కోరకలు లేనివాడు, ఇది కావాలని ప్రయత్నం చేయనివాడు, ఎవరినుండీ 
నమస్మారాలుగానీ, స్తోత్రాలుగానీ ఆశించనివాడు, ఎవరికీ నమస్మరించనివాడు, 
ఎవరినీ స్తుతించినవాడు క్షీణించనివాడు, కర్మలు క్రీణించినవాడు జ్ఞాని అని 
దేవతలు చెపుతారు. 

“'అమౌనం మౌనం చ నిర్విద్యాధ బ్రహ్మణి అని బృహదారణ్య కోపనిషత్తులో 
చెప్పబడింది. అందుచేత జెదాసీన్యమే జీవన్ముక్తులక్షణం. అంతేగాని విహితాన్ని 
తప్పక ఆచరించటంగానీ, నిషేధాన్ని అతిక్రమించటం గానీ కాదు. అందుచేత 
బుద్దుడైనవాడు నిష్మామకర్మనే చేస్తాడు. మోక్షాన్ని కోరే సాధకుడే తాను 
కోరినదానికై ప్రయత్నించినపుడు ఇక (బ్రహ్మవేత్త అయిన వ్యక్తిని గూర్చి వేరే 
చెప్పాలా? 

యో హి యత్ర విరక్తః స్యాన్నాసౌ తస్మిన్స వర్తతే, 

లోకత్రయాద్విరక్తత్వాన్ముముక్తుః కిమితీహతే, 

కుధయా పీడ్యమానో9 పి న విషం హ్యత్తుమిచ్చతి, 

మిష్టాన్నధ్వస్తతృజ్‌ జానన్నామూఢస్తజ్ఞిఘత్ప్సతి, 

రాగో అబ్బమబోధస్య చిత్తవ్యాయామభూమిషు, 

కుతః శాద్వలతా తస్య యస్యాగ్నిః కోటరే తరోః. అని చెప్పారు. అనగా 

“ఒకనికి ఏ విషయం పట్ల విరక్తి ఉందో అతడు ఆ విషయం వైపు 
మనసు మళ్లించడు. ముముక్షువుకు ముల్లోకాల పట్లా విరక్తియే అలాంటప్పుడు 
అతడు కోరుకునేది ఏముంది. స్వర్గసుఖంకూడా అతనికి అవసరం లేదు. 
మూర్భుడుకాని వాడేవడైనా ఒకసారి అమృతమయమైన మృష్టాన్నం ద్వారా 
తృప్తిపొందినవాడు (రుచి తెలిసినవాడు) ఆకలితో బాధపడుతున్నా విషాన్ని 
తినాలనుకోడు. అలాగే (బ్రహ్మసాక్షాత్మారంవలన కలిగిన ఆనందాన్ని 
అనుభవించినవాడు దుఃఖమయమైన సాంసారికవిషయాలవైపు చిత్తాన్ని 
మరల్చడు. మనసు 355 పదార్థాలవైపు మళ్ళుతుందో వాటివల్ల రాగం ఆసక్తి 
కలిగి ఉండటం అజ్ఞాని లక్షణం. ఎ చెట్టు తొరల్లో, కోటరంలో అగ్ని దాగి 
ఉందో ఆ చెట్టునకు పచ్చదనం ఎక్కడిది? అలాగే రాగయుతుడైన వాని మనసులో 


112 వేదాంతసారః 


ప్రశాంతత ఎక్కడిది? రాగమనే అగ్ని మనసును పీడిస్తుండే వానికి శాంతి 
ఉండదు. 


మూ॥ తదానీముమానిత్వాదీని జ్ఞానసాధనాన్య ద్వేవ్షత్వాదయంః 
సద్గుణాశ్చాలజ్మారవదనువరన్రే. తదుక్తమ్‌ - 
ఉత్పన్నాత్మావబోధస్య హ్యద్వేష్ట్రత్వాదయో గుణాః, 
అయత్నతో భవన్యస్య న తు సాధనరూపిణః” ఇతి 87 


అను. వా॥ జీవన్ముక్తస్థితియందున్నవానికి అమానిత్వం అనగా మానము (గర్వం) 
లేకపోవటం, అహింన, దంభొము లేకపోవటం మొదలైన 
జ్ఞానసాధనాలు, అద్వేషము, అనసూయళత్యాది గుణాలు వాటంతటవే 
అలంకారాలుగా అమరిపోతాయి. ఏ ప్రయత్నం లేకుండానే అతనితో 
ఈ లక్షణాలు ఉత్సన్నమౌతాయి. ఈ విషయాన్నే ఇలా చెప్పారు. 
“ఆత్మజ్ఞానం కలిగిన వానికి అద్వేషం, మొదలైన సద్దుణాలు 
అప్రయత్నంగా చేకూరుతాయి. అవి సాధనరూపాలు కావు.” 


भा జీవన్ముక్తికి శుభాశుభాలపట్ల జెదాసీన్యం ఉంటుంది గదా. 
అలాంటప్పుడు గర్వం, హింస, దంభం మొదలైన వాటి పట్ల నివృత్తి కలుగుతుంది. 
సరే అలాగే ఆద్వేషాదులనే గుణాల పట్ల ప్రవృత్తి కూడా కలుగుతుంది కదా 
అనే ఆశంక కలుగవచ్చు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. 
జ్ఞానసాధనాలుగా చెప్పబడేవాటిని అలవరుచుకుంటే చాలు. అటుపైన ఏ 
ప్రయత్నం లేకుండానే అద్వేషాదులు కలుగుతాయి. ఎందుచేతనంటే అవి 
అజ్ఞానాన్ని వెన్నంటే ఉంటాయి కనుక. అవిజ్ఞానం యొక్క సహజసిద్ధమైన 
గుణాలు. అందుచేత అవి జ్ఞానానికి శోభనుగూర్చే అలంకారాలుగా 
అమరిపోతాయి - అని శ్లోకం తెలియజేస్తుంది. 
మూ॥ క్రిం బహునాయం దేహమాత్రార్థమిచ్భానిచ్భాపరేచ్చాప్రాపితాని సుఖదుః 
ఖలక్షణాన్యారబ్ధ్దఫ లాన్యనుభవన్తంతః కరణాభాసాదీనామవభాసకః 
సంస్తదవసానే ప్రత్యగానన్గపర[బ్రహ్మణి ప్రాణే లీనే సత్యజ్ఞానతత్మార్య 


వేదాంతసారః 113 


సంస్మారాణామపి వినాశాత్సరమకైవల్యమానన్దై కరసమఖిలభేద 
ప్రతిభాసరహితమఖణ్జ బ్రహ్మావతిష్టతే. “నత్యస్య ప్రాణ ఉత్రామన్తి”. 
అ(తైవ సమలీయన్తే. “విముక్తశ్చ విముచ్యత” ఇత్యాది (శ్రుతేః. 

అను.వా॥। ఇంతవరకు జీవన్ముక్తుని గూర్చి వివరించి ఇప్పుడు “పరమముక్తిని” 
(విదేహముక్తిని) గూర్చి చెపుతున్నాడు. 


ఇంతకంటే ఎక్కువగా ఇంకా ఎంతని చెప్పడం? ఈ జీవన్ముక్తుడు 
కేవలం దేహయాత్రకై (26८० ఉన్నంతవరకు) మాత్రమే కోరినవీ, 
ఇతరులు కోరినవీ అయిన సుఖమూ, దుఃఖమూ లక్షణాలుగా కలిగిన 
ప్రారబ్ధ ఫలాల్ని అనుభవిస్తూ, అంతఃకరణం యొక్క ఆభాసను 
భాసింపచేస్తూ, ప్రారబ్దకర్మముగిసినంతనే, ప్రత్యగానంద పరబ్రహ్మలో 
లీనమై, అజ్ఞానమూ, € అజ్ఞానం కారణంగా గల ప్రపంచమూ, తద్వారా 
ఏర్పడిన నంస్మారాలు (మనోవాననలు) అన్నీ నశించిపోగా 
సమస్తభౌదాలూ తొలగి ఆనందకరసమూ, కేవలము లేదా 
కైవల్యరూపమూ అయిన అఖండ[బ్రహ్మగా నిలిచిపోతాడు. జీవన్య్ముక్తుని 
(ప్రాణాలు శరీరం నుండి బయటకుపోవు. అతనికి శరీరం ఉండగానే 
ప్రాణాలు బ్రహ్మయందు లీనమైపోతాయి, విముక్తుడైన అతడు 
సమస్తబంధాల నుండి విముక్తడౌతాడు. 


వి వేదాంతసారరూపమైన ఈ (గంథంలో ఇంకా ఇంతకంటే అధికంగా 
చెప్పేది ఏమిటి? జీవన్య్ముక్తుడు శుభాశుభాలపట్ల విరక్తుడు అని ఇది వరకే 
చెప్పబడింది. కాబట్టీ జ్ఞానం కలగటానికి పూర్వం చేసిన కర్మల ఫలం ప్రారంభమై 
ఉండే (ప్రారబ్దకర్మ) దాన్ని అనుభవించాలి. అది సుఖరూపమైన కావచ్చు, దుః 
ఖరూపమైనా కావచ్చు. తాను కోరినది (ఇదివరకు) కావచ్చు. కోరనిది కావచ్చు. 
ఇతరులు కోరినది కావచ్చు. ఏది ఏమైన జీవన్ముక్తుడు ఆ కర్మఫలాల్ని 
ఉదాసీనుడుగానే అనుభవిస్తాడు. శరీరం ఉన్నంతవరకూ అవసరమైనంతవరకే 
నిష్మామ కర్మ (ఫలాపేక్షలేనిపని) చేస్తాడు. అలా ఉన్నప్పటికీ అతని అంతః 
కరణంలో అఖండవస్తువైన బ్రహ్మయే భాసిస్తుంది. ప్రారబ్ధ కర్మఫలాలు 


114 వేదాంతసారః 


నశించగానే ఆత్మానందమైన పర(బ్రహ్మలో అతని ప్రాణాలు లీనమౌతాయి. 
అజ్ఞానం తొలగిపోవటంచేత దానివలన ఏర్పడిన కార్యప్రపంచము అతనికి 
ఉండదు. అట్టి స్థితిలో పరమానందరసైకరూపమైన కేవల అఖండ(బ్రహ్మగా 
నిలిచిపోతాడు. బ్రహ్మ, ఆత్మ (తాను) ఒకటేనని అనుభవం కలిగి బ్రహ్మగా 
ఉండిపోతాడు. అట్టివానికి శరీరం నుండి ప్రాణం బయటకు వెడలకుండా 
బ్రహ్మలోనే లీనమౌతుంది. అజ్ఞానం నుండి ముక్తుడైన అతడు అజ్ఞానం చేత 
ఏర్పడిన అన్నిబంధాలనుండీ విముక్తుడౌతాడు. 

శుద్ధబుద్ధముక్తసత్యపరమానన్దాద్వయ బ్రహ్మరూపం నేనే అని సాక్షాత్మారం 
కలుగగానే విలయం (నాశం) లేకుండానే ముక్తడౌతాడు. వస్తుతః (నిజానికి) 
బంధమూ లేదు మోక్షము లేదు. 

(22९ ఇలా చెప్తూంది - 

న నిరోధో న చోత్పత్తిర్న బదో న చ సాధనః, 

న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా. 

పరమార్ధం చూస్తే నిరోధము లేదు, ఉత్పత్తి లేదు. బడ్దుడూ లేడు. సాధకుడూ 
లేడు. ముముక్షువూ లేడు. ముక్తుడూ లేడు. 

అనగా ఈ (ప్రపంచమే (భ్రాంతిమూలకమయినప్పుడు ఈ సాధకుడూ, 
సాధన అంతాకూడ కల్పితమే కదా. లోకవ్యవహారం తెలియజేయటం కోసం, 
మానవచ్జి దుఃఖంనుండి దూరం చేయటం కోసం అజ్ఞానం తొలగించటం 
కోసమే ఈ శాస్తం. జ్ఞాని అయిన తర్వాత ఇదంతా లేనట్లే, 

శ్రీమత్సరమాహంసపరి వాజకాచార్యులైన సదానందులవారు రచించిన 
వేదాంతసారము ఇంతటితో సమాప్తము. 
శ్రీఃశ్రీః౭ీః 


వేదాంతసారః 


115 


